ఎ క్షణాన ఆ లోహపువృక్తం 

మా పెరటిచెట్టును మించి ఎదిగి, 

భుజాలు ఎగరేస్తూ 

సిల్వర్‌ నవ్వులు విసిరిందో- 

ఏ ముహూర్తాన మా వూరి డాబాలపై 

సాలెగూడు వంటి చెత్తిరి వలలు మొలుచుకొచ్చాయో 
అప్పుడే అంతా అయిపోయింది 

పాలదుత్త వంటి వూరుబంధం 

ముక్కలుముక్క లైంది 


AANAVAALU 
PAPPULA RAJIREDDY 
Coilection of Poems 


Published by 
Manjeera Rachayithala Sangham 
17-112, Thoombai, Srinagar Colony 
SIDDIPETA - 502 103. Ph.: 08457-224877 


First Edition : November 2008 
Cover Painting: Chitra 
Inner Photos: M. Buchirajam Reddy, Dubbaks 
Cover Design: Sita 


Copies available at : 
P. Raji Reddy 


P.O. Mothey, Man.: Mirdoddy, Via Dubbak, Medak Dist.-502 108. 


Visalandhra Book House, Hyd. and its branches in A.P., 
Navodaya Book House, Badichowdi, Hyderabad, 
Disa Pustaka Kendram, Chikkadpally, Hyderabad, 

Sahachara Book House, Baghlingampally, Hyderabad. 


Composed at: Akshara Creators, AG-2, A-Block, Mathrusri 
Apts., Hyderguda, Hyderabad. Ph: 23244088 


Printed at: Charita Impressions, Azamabad Industrial 
Area, Hyderabad. Phones: 040 - 27678411, 55295078 


Rs. 45. 


తెలంగాణ 
బతుకుపోరులో 
నమిధలైన రైతులకు... 


www.eTelangana.org 


ముందుమాటతో ఆనవాలుకు తొవ్వదీసిన ప్రముఖ కవి, 
కేంద్రసాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత కె. శివారెడ్డిగారికి 
దశాబ్దం పైబడి, నా కవిత్వాన్ని పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు 
ప్రోత్సహిస్తూ, పుస్తకం వేయాలని సలహాలు, సూచనలు 
అందించిన ప్రముఖకవి తెరవే వ్యవస్థాపక అధ్యక్షులు 
డా॥ నందిని సిధారెడ్డిగారికి 


ప్రజాసాహితి, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, నేటినిజం, 
ఆంధ్రప్రదేశ్‌, ప్రకృతిసాహితి, అధ్యాపకజ్వాల, ఉపాధ్యాయ, 
మరియు ఉత్తరాంధ్ర సంపాదకులకు... 

ఆలిండియా రేడియో హైదరాబాదు అధికారులకు... 


పాక్కిలి, నాయిన, చుక్కపాద్దు, మానవీయం, కవితావార్తిక, 
పాట సంతకం, ఎడపాయలు ప్రత్యేక కవితాసంకలనాల 
బాధ్యులకు... 


మంజీరా, తెరవే, ఎ.పి.టి.యఫ్‌., డి.టి.యఫ్‌., టి.ఆర్‌.టి.యు., 


పి.ఆర్‌.టి.యు., టి.ఎన్‌.జి.వో జర్నలిస్ట్‌ యూనియన్‌ 
మిత్రులకు... 


ఆప్తులకు, ఆత్మీయులకు, మా సమిష్టి కుటుంబసభ్యులకు... 
కృతజ్ఞతలు 


నాలుగు వాక్యాలు 
కె శివారెడ్డి 


"The eternal silence of these infinite spaces frighten me" 
PASCAL 


నౌలుగు వాక్యాలు రాయటం ఎంత కష్టమో ఇతరుల కవిత్వాన్ని చదివి- ముందు 
మాటో, మరోమాటో- చదువుకోవటం వేరు. చదివి అనుభవించి, అనువదించటం 
వేరు. దీనికీ సమాధి గతం కావాల్సినంత పని. అది వెంటపడుతూ వుంటుంది. 
నిత్యనైమిత్తిక కార్యకలాపాల్లో నువ్వు మునిగిపోయినా- ఎక్కడో లోలోపల అది 
సంచరిస్తూ వుంటుంది. ఎ మాట చాటునో నక్కి కూర్చుని మీదపడటానికి సిద్ధంగా 
వుంటుంది. తప్పించుకోవటం కష్టమౌతుంది. అది వెంటాడుతూ వుంటుంది. 
వదలదు, నిన్ను నిలవనీయదు. విలవిల్లాడుతూ, బండి నెట్టుకొస్తుంటావు. చాలా 
సార్లు అనుకున్నా- యింత యాతన దేనికి? పప్పుల రాజిరెడ్డి దుఃఖపడ్డాడు; తన్ను 
తాను ఎన్‌కౌంటర్‌ చేసుకున్నాడు, చేసుకుంటూ పోతున్నాడు. ఆ ఎన్‌కౌంటర్‌లో 
నేను భాగం గావటమేమిటి? దుఃఖపడటమేమిటి- విశ్రాంతి లేకుండా, నిర్నిద్రంగా, 
లోలోపల గొణుక్కోవటమేమిటి? 


కవిత్వం చదివిన ప్రతివాడికీ యిదే స్థితి సంభవిస్తుందా? తెలియదు. ఒకరకంగా 
రాజిరెడ్డి అనుభవించిన నరకాన్ని నేనూ అనుభవిస్తున్నా. ఇందులో ఏమన్నా రాక్షసా 
నందముందా- హరిశ్చంద్ర నాటకం చూసి ఏడ్చి ఏడ్చి, ఇంటికి రావటంలాంటిదా- 
ఏం పొందుతాం ఇంత దుఃఖంలోనూ, యింత ఘర్షణలోనూ, యింత పరితాపం 
లోనూ. ఒక శాంతి, ఒక స్పష్టత దొరుకుతుందేమో. “పాట పదములకై వేటాడు 
బతుకు నాది' హాయిగా కవిత్వం రాశాడనుకున్న కృష్ణశాస్త్రి అనవరతం దుఃఖ 
పడ్డాడు. ఏదో ఒక విముక్తి దొరుకుతుంది- కైవల్యం కాదు. ఆత్మవిముక్తీ కాదు 


vii 


www.eTelangana.org 


అభివ్యక్తి విముక్తి- వ్యక్తీకరణ ద్వారా పొందే ఒక ఊరట, ఒక ఓదార్చు. ఎవరో 
నెత్తిమీద చెయ్యేసి రుద్దుతారు. కళ్ళు అర్ధనిమీలితాలయి- ఒక అపూర్వహాయి 
అనుభవిస్తూ- బద్దలవుతున్న హృదయ ప్రకంపనల్నుంచి హృదయాన్ని గట్టిపర్చు 
కోవటం- కీకారణ్యం మధ్య ఒక దారి దొరకటం- అకస్మాత్తుగా ఒక వెలుగు మన 
ముందు ప్రత్యక్షమవ్వటం- ఏడ్చిన తర్వాత కళ్ళు తేటపడటం- చూపు నిర్మల 
మవ్వటం. 


పరమ శాంతంగా, నెమ్మదిగా, అమాయకంగా కనబడే రాజిరెడ్డిలో ఇంత సంచ 
లనమా- ఇంత తన్నుకులాటా- ఎవరు రమ్మన్నారయ్యా నిన్ను ఈ కవిత్వ కదన 
రంగంలోకి? సుఖం లేదు- ఒక యుద్దాన్నుంచి, మరో యుద్దానికి ప్రయాణమే. 
బరువు దించుకునే మార్గం లేదు- పళ్ళు బిగబట్టి బరువు మోస్తూ ప్రయాణించా 
ల్పిందే. ఇది సుఖమా! ఏమో? బరువు మోయటం అంటే బాధ్యత మోయటమే. 
బరువు మోసేవాళ్ళని, బాధ్యతలు నెరవేర్చేవాళ్ళని మాటకోసం బతికేవాళ్ళని 
అడగండి! ఒక లోర్కా నడగండి, ఒక సెంఘార్‌ని అడగండి, పోనీ నెరూడా 
నడగండి- పోనీ, శ్రీశ్రీని, చెరబండరాజుని- ఇలా ఎవర్నైనా అడగండి. ఏం 
సమాధానం చెబుతారు- ఆలోచనామగ్నమయిన తల పైకెత్తి ఎదురుగ్గా నుంచున్న 
కవితను చూస్తూ, కళ్ళతోనే మనకు చూయిస్తారు. 


పప్పుల రాజిరెడ్డి నన్ను అడుగుతున్నాడు- నన్నావాలు పట్టగలవా, నా ఊరిని, నా 
వాళ్ళని, నా ప్రాంతాన్ని ఆనవాలు పట్టగలవా! ఆనవాళ్ళు లేకుండా చేసే కార్యక్రమ 
మేదో మొదలయిందని గ్రహించి ఆనవాలు పట్టమంటున్నాడు. ఎవచ్జి వాడు 
ఆనవాలు పట్టాలి. త్వరత్వరగా అంతరించిపోతున్న వాటన్నింటినీ ఆనవాలు 
పట్టాలి. కవి ఈ బాధ్యత తీసుకున్నాడు. తన్ను తను గుర్తుపట్టే పనిలో- అన్నింటినీ 
గుర్తుపట్టే ఒక బృహత్తర కార్యక్రమం పెట్టుకున్నాడు. గత రెండు దశాబ్దాలుగా 
మారుతున్న స్థితులు మారుతున్న దృష్టి- మారుతున్న విలువలు- తను పుట్టి 
పెరిగిన నాటి పరిస్థితి వేరు, ఊరు వేరు, మనుషులు వేరు, ప్రేమలు వేరు, 
తినుబండారాలు వేరు, ఆనందాలు వేరు, అభిమానాలు వేరు. అంతా చూస్తుండ 
గానే అంతర్థానమయ్యే పరిస్థితి. కవి తట్టుకోగలడా? శత్రువును ఆనవాలు పట్టాడు- 
ఇంటాబయటా వున్న శత్రువు. ఒక ఊపిరాడని స్ధితి నుంచి ఆక్రందన. 

రంగుల వలలో ఈదులాడుతున్సు 

చేవవిల్లల్సి చూన్తుంటే 

గుండె తరుక్కుపోయి ఘనీభవించిన బాధ 

బుగులు గొలిపే పీడకల 


viii 


యిప్పటి బాల్యాన్ని, ఆటల్లేని బాల్యాన్ని, మురిపాల్లేని బాల్యాన్ని, చదువు తప్ప 
ఏమీ లేని బాల్యాన్ని చూసి పడ్డ బాధ- 
కోతికొమ్మచ్చి ఆటలుగానీ 
ఉప్పుబందరుగానీ 
దాగుడుమూతలుగానీ- ఏవీ 
ఏ క్షణాన ఆ లోహపు వృక్షం 
మా పెరటిబెట్టు నుంచి ఎదిగి బుజాలు ఎగరేస్తూ 
సీల్వర్‌ నవ్వులు విసిరిందో 
ఏ ముహూర్తాన మా వూరి డాబాలపై 
సాలెగూడు వంటి చెత్తిరి వలలు 
మొలుచుకొచ్చాయో 


ఇంట్లోకి ఒక టి.వి. వచ్చింది, ఇంటి మీద ఒక యాంటెనా మొలిసింది. పల్లెటూరి 
పిలగాడు రాజన్న ఈ మార్చును తట్టుకోలేకపోతున్నాడు. 


మనం ఎక్కిన కొమ్మను 
మనమే నరుక్కోవటం 
మనకు మనమే మనల్తి కోల్పోవటం 


ఆధునిక విషాదమంతా మనల్ని మనం కోల్పోవటంలోనే వుంది. కవి రాజిరెడ్డికి 
విషాదం తనని తాను కోల్పోవటం కంటే సమస్తం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని. 


విచ్చిన్సతకి పాదువేసి నీరు పోయటమే 
సమస్తమూ విచ్చిన్నమౌతున్న దశను కవి చూశాడు. పల్లెలు మారిపోతున్నాయి. 
మారటం గాదు, విచ్చిన్నమవ్వటం- ధ్వంసమవ్వటం. 

ఊరిప్పుడు బతికున్తు శవాల దుఃఖాల జాతర 

హక్కుల్చి కోల్పోయిన మూగజీవాల దైన్యవు చూవు 
అభివృద్ధి జరిగిందా? జరిగితే ఆ ఆనవాళ్ళు ఎక్కడ కనబడాలి. సహజంగా 80 
శాతం పల్లెలున్న దేశంలో గ్రామాల్లో కనబడాలి. గ్రామీణ అభివృద్ధి కోణం నుంచి 
అభివృద్ధినీ, దాని సారాన్ని కొలవటానికి ప్రయత్నం. పల్లెలు వల్లకాళ్ళు అవుతుంటే 
పూర్వపు ఆనందాలు పోయి, సామూహిక విందులు, వినోదాలు పోయి, ఒకళ్ళ 
నొకళ్ళు ఆదుకోవటాలు పోయి- ఏమి అభివృద్ధి! గత రెండు దశాబ్దాల్లో, ముఖ్యంగా 


ix 


www.eTelangana.org 


గత దశాబ్దిలో తను చూసిన తననుభవించిన, తన చుట్టూ జరుగుతున్న దాన్ని 
అంచనా వేయటానికి ప్రయత్నం. 


ఏ మార్పయినా మానవుణ్ణి ఉన్నత మానవుణ్ణి చేయాలి. మానవ సంబంధాలు 
బలపడాలి. అన్యోన్యతలు పెరగాలి. పట్టించుకోవటం కనబడాలి. మానవుణ్ణి 
అమానవుణ్జి చేసేది మంచి మార్చేలా అవుతుంది? మానవ సంబంధాలన్నీ విచ్చిన్న 
మవుతున్న దశను ఏ రకంగా కీర్తించాలి. 


“బలవంతపు చావుల్ని స్వాగతిస్తున్న వ్యవస్థ' అనీ, వ్యవస్థ, అవ్యవస్థల నిర్మాతల 
మీదే యుద్ధం- 

మనిషిని అంచనా వేయటమంటే 

ఎప్పుడూ అంత సులభంగాదు 

అదొక నిరంతర ప్రక్రియ 

లోలోతుల్లో అధ్యయనం చేస్తూ 

అట్టడుగును తడుముతూ అన్వేషిన్తూ 

బి సందర్భమూ ఏ సమయమూ అంత నులభం కాదిప్పుడు 

ఏండ్ల అనుభవ నైవుణ్యాన్సి నిర్మాణ వునాదుల్లి 

పెకిలించే ప్రయత్త్హ్తాలు ముమ్మరమౌతున్న కాలం- 

కంటి కానని తెగులు 

పంటబచేలలో నవనవలాడే కలుపును గుర్తించాలి 

వంచనాళిల్ఫాన్ఫి ధ్యంనం చేసే 

అంచనాళిల్పాన్సి పెంపొందించాలి 


అంటాడు. 


వరదగుడీ మొదటి కవితాసంపుటి దగ్గర నుంచి ఒక పదేళ్ళ ప్రయాణం. పదేళ్ళ 
జీవితం- పదేళ్ళ సంక్షోభం- ఒక పదేళ్ళ అల్లకల్లోలం తర్వాత- మాట్లాడుతున్నాడు 
రాజిరెడ్డి. ఇంకా మూలాల్లోనే కాళ్ళున్న రాజిరెడ్డి- మార్పుల్నీ మార్పుల ఆంతర్యాన్నీ, 
లోతుల్నీ అంచనా వేస్తున్నాడు. ఎక్కడా జీవితం ప్రశాంతంగా లేదు. సంకీర్ణమై, 
సంక్షోభమై- అగమ్యంగా తయారవుతున్న దశలో నలుగుతున్న మనిషి- ఈ పదేళ్ళ 
అనుభవాన్ని ఇదిగో ఇక్కడ గుదిగుచ్చాడు. తను కేంద్రంగా తనలోంచి ప్రయాణి 
స్తున్నవే అన్నీ- ఏవీ బయట లేవు. బయట వున్నవన్నీ లోపల వున్నాయి. భౌగోళిక 
మార్పులే కాదు- జీవనసరళిలో వస్తున్న మార్పులే కాదు- చింతనలోనూ, మానసిక 
ప్రపంచాల్లో జరుగుతున్న మార్పులు భయంకరమై- తట్టుకోలేని స్థితికి నెడతాయి. 


కవిత ఒక నిర్మాణం- ఆ నిర్మాణ కార్యక్రమం వెనక ఉన్నది యంత్రంగాదు- ఒక 
బతికున్న మనిషి, ఆ మనిషి భావనలు, ఆవేశాలు, ఉద్రేకాలు, ఆక్రోశాలు, 
ఆకాంక్షలు అన్నీ- అన్నీ అతన్నుంచి బయటికి చొచ్చుకొస్తాయి. 


ఒక తోటను నిర్మించాలి 

సహనమూ, గుండె నిబ్బరమూ 
సంయమనం 

బీకటిదారిని ఛేదించాలి 
ముండ్లవనాల్తి వండ్లవనాలు చేయాలి 


అదీ శపథం. 


మధ్యలో పాఠకుడున్నాడే. నీలో జరుగుతున్న సమస్తం వాడికి నివేదించాలి. వాడికి 
అందాలి. వాడూ కదలాలి. కవిత్వ నిర్మాణమూ ఒక తోట నిర్మాణం లాంటిదే- 
సహనమూ సంశయనమూ దీనికి అవసరమే- మనిషితనంలేని డొల్ల మనుషుల 
సమూహం మధ్య తనెలా బతుకుతాడు- తను ఒక సుందర ఉద్యానవన 
నిర్మాణంలో ఉన్నవాడు- 


భూమితల్లి వీరులకు ఊపిరిపోసి 
కొత్తలోకాల్సి కలగంటుంది 


కవీ అంతే- రాజ్యాన్ని, దాని రాక్షస ప్రవృత్తినీ అర్థంచేసుకోకుండా, దాన్ని నిర్మూలించ 
కుండా- కొత్త నిర్మాణం జరగదని. 


పప్పుల రాజిరెడ్డి- మంజీరా రచయితల మలితరం కవి. తొలితరం కవులకు లేని 
సౌకర్యం, మలితరం కవులకుంటుంది. వీళ్ళు రంగం మీదికొచ్చేసరికే ఒక భూమిక 
తయారయి వుంటుంది. ఒక దిశానిర్దేశమూ జరిగి వుంటుంది. పూర్వరంగం 
కల్పించిన ఒక వాతావరణం వుంటుంది. నిజానికి మలితరం కవులకు దేన్నయినా 
అందుకోవటం తేలికవుతుంది. ముందు నడిచే వాళ్ళుంటారు కాబట్టి- అయితే 
ఇంత నేపథ్యమున్నా ఇంత వాతావరణమున్నా- అందరిలో, అందరితో కలిసి 
నడుస్తూ తన దోవ తను వెతుక్కోవాలి, వేసుకోవాలి. ఒక సిధారెడ్డి ఛాయలు 
కనబడకుండా చూసుకోవాలి. తనదయిన అనుభవం నుంచి, తనదయిన 
వ్యక్తీకరణతో పలికే నేర్చు సాధించుకోవాలి. తన ముందున్న వాళ్ళ కవిత్వసారాన్ని 
గ్రహించి తనదయిన కవిత్వం, తన జీవితం నుంచి, తన అనుభవం నుంచి 
తన్నుకొచ్చే కవిత్వం రాయాలి. ఇది తేలిక కాదు. అసలు ఏ తరానికా తరం 
తనదయినదాన్ని దేన్నో తప్పక వెతుక్కోవాల్సిందే. 


xi 


www.eTelangana.org 


ఒరిజినాలిటీ అంటామే- దాన్ని సాధించటానికి ప్రయాసపడాల్సిందే. తన ప్రయాణం 
తను చేయాల్సిందే. అందుకే తనదయిన తన భాషను తాను నిర్మించుకోవాలి. 
తన పదాన్ని, తన పోలికల్ని తను శోధించాల్సిందే- ఏరుకోవాలి. 


రాజిరెడ్డి కవిత్వం మొదలెట్టిన నాటి నుంచి ఈ కార్యక్రమంలోనే వున్నాడు. 
వరదగుడీని ఈ కవితా సంపుటి ఆనవాలును పోల్చండి. ఎదుగుదల ఏమిటో 
అర్థమౌతుంది. వ్యవసాయిక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రాజిరెడ్డి థీమ్‌ 
- అంతర్లీనంగా కదిలే వస్తువు మొత్తం- ఇమేజనరీ మొత్తం అక్కడ నుంచే. అది 
ఆయన నేటివిటీ- ఆయన తత్వం, స్వభావం, ఆయన జీవనతత్వం- ఆయన 
అన్నింటినీ ఎలా అందుకుంటాడు, ఆస్వాదిస్తాడు, వివేచిస్తాడు- అన్నీ ఆయన 
స్వభావం మీదే ఆధారపడి వుంటాయి, వున్నాయి. ఏ కవితా మహోద్రేకంతో 
కదలదు. సంక్లిష్ట సంక్షోభభరితమయినా రూపం మాత్రం అలా వుండదు. 
సరళంగానే, సాదాసీదాగానే- అచ్చంగా పప్పుల రాజిరెడ్డిలానే వుంటుంది. రెండోసారి 
చదివితే రాజిరెడ్డి కవిత్వాన్ని ఎక్కువ ఆనందిస్తారు. మొదటిసారికే పాఠకుణ్ణి 
చెదరగొట్టి ఆకర్షించే తత్వం రాజిరెడ్డిదిగాదు. కాళ్ళకి చెప్పులు లేకుండా భుజాన 
పైగుడ్డతో చేతిలో కర్రతో పాలానికెళ్ళే రైతులా వుంటుంది. 


కాయలుగాచిన కష్టం గుర్తులు కవిత చదవండి. అద్భుతమయిన కవిత. 
కూరగాయలమ్మే స్రీ మీద రాసిన కవిత. అద్భుతంగా బొమ్మ కట్టాడు. 


వనిషోకేగానీ, బట్టషోకు, పెయ్యిషోకు లేనివాళ్ళు 
ఉత్తగ వుండటం తెలియనివాళ్ళు 

మన బాధ్యతల్లో వీళ్ళే ఆదర్భం 

మన మాటల్లో వారి నూటిదనం 

మన ఆచరణలో వారి వనితనం 
అంతర్జీనమవ్వుటానికీ- ఫలవంతమై వెలగటానికి 
కొసరంత త్యాగానికీ సీద్ధమౌదాం 


ఆఖరి వాక్యం చాలా కీలకం. కొనరంత త్యాగానికి నీద్ధమౌతాం- స్వార్థం బలిసి 
పోతున్న సందర్భంలో 'కొసరంత త్యాగం' అవసరాన్ని గుర్తు చేయటం. 


బహుశ ప్రపంచీకరణ- దాని ఫలితాలు, దాని విధ్వంసాన్ని ముందుగా పసికట్టిన 
వాళ్ళు మంజీరా కవులే. ప్రపంచీకరణ, సరళీకరణ, వ్యాపారీకరణ- దాని 
ఫ్రాగ్మెంటేషన్‌ మీద ఇంత ప్రచారం జరగకముందు, ఇంత సాహిత్యం సృజించక 


xii 


ముందు మంజీర కవులు- ఎడపాయలు అనే కవితా సంకలనం తెచ్చారు. ఈ 
ప్రపంచీకరణ ప్రమాదాన్ని ముందు పసిగట్టి పలికిన తొలి కవితాసంపుటి. 
అందులోనూ రాజిరెడ్డి కవితలున్నాయి. విశేషమేమంటే రాజిరెడ్డి ప్రధాన వస్తువు 
ఈ సంపుటిలోనూ అదే. ఈ కవితాసంపుటి అంతఃస్రవంతి అదే. ఎక్కువ కవితలు 
అది తీసుకువచ్చిన విధ్వంసం మీదే. గ్రామాలు, వాటి అభివృద్ధి కోణం నుంచీ 
సమస్తాన్నీ విశ్లేషంచటం- అదే కొలమానం. తను చూస్తున్నది, అనుభవిస్తున్నది 
అదే. మానవ సంబంధాల విచ్చిత్తికి అదే మూలమనే భావన. ఆనాటి తిళ్ళు లేవు, 
వేడుకలు లేవు, ఆటల్లేవు. అందరూ కలిసి పంచుకొనే ఆనందాలు లేవు- నగరానికీ 
పల్లెకూ తేడాలేని స్థితి. ఏకాకితనం. ముక్కలపోవటం. 


కన్తతల్లి వంటి చెరువు ధ్వంనం 
కల్పవృక్షం వంటి వూరు ధ్వంనం 
పొడిబగ్రై వంటి వాగు ధ్వంనం 


నంచులకొద్దీ పంట ధాన్యాగారం 
నేడొక కారాగారం 


వనులగోన, యాతన, దాహం, సాపెన, గాలి సోకిన ఊరు కలవరింత ఇత్యాది 
కవితల్లో భిన్న వన్తువులయినా థీమ్‌ ఒకటే- పల్లె కల చెదరటం, పల్లె 
విలవిల్లాడటం. 


జ్ఞాపకాల ముసురు మరొక మంచి కవిత. గతాన్ని వర్తమానంతో పోల్చి, కోల్పోయిన 
వాటిని తలుచుకొని దుఃఖపడటం. 


ఎన్సి చూనీనం ఎన్సి చేసినం, ఎక్క డిదాకొచ్చి నం 
ఇప్పుడెటు జూడు అంతా వెలితి వెలితి 
ఎండిపోయిన బీడులు నర్కారుతుమ్మలు 
తుప్పలు మొలిసిన బాయి బొందలు 
దుమ్మురేగిన బోరు పొక్కలు 

లారీ లెక్క్‌న వళువులు, తర్ణిపోయిన ఇనుకలు 
బోసిపోయిన వాగులు 

పెట్టీబేడా సద్దుకుని బస్టాండులో 

బావురుమనే దుఃఖపు నముద్రాలు 
తాయిమాయి బతుకులు చెంచరిల్లి మననులు 


Xiii 


www.eTelangana.org 


మొత్తం ఈ విషాదపు దృశ్యాన్ని కళ్ళకు గట్టింది ఆనవాలు కవితా సంపుటి. ఒక 
దుఃఖపు జీర వుంది, దాని పక్కనే ఒక వెలుగురేఖా వుంది. 


ఒక దశాబ్దంగా రాస్తున్న కవితలు ఇవి. కవిత్వం రాస్తున్నా, వుస్తకం తేవటానికి 
చాలా తాత్సారం చేశాడు. ఆత్మఘర్షణలూ, సంసారపు వత్తిళ్ళు- యింకా సవాలక్ష 
కారణాలుంటాయి చెప్పుకొంటే. అవన్నీ సాకులే, మనల్ని మనం సమర్థించు 
కుంటానికి పనికొచ్చేవే. ఎక్కడో ఒక నిర్ణయం, ఒక తీవ్రతా కొరవడింది. కవిత్వానికి 
రెండో స్థానం ఇవ్వటం జరిగిందా- 


రాజిరెడ్డీ! ఏదీ అస్పృశ్యంగాదు- సమస్తం కవిత్వంలోకి రావాల్సిందే. ప్రతి కదలికా, 
ప్రతి చలనం, ప్రతి స్పందన కవిత్వంగా ఎలా మారుతుందో గమనించాలి. నీ 
వత్తిళ్ళు నిన్ను కరిగిపోయేట్టు, మహోమృదవయ్యేట్టు చేయాలి. బండబారకుండా 
వుండటానికి చెయ్యాల్సిందేమిటి? చలనశీలాన్ని సృజనశీలాన్ని కాపాడుకోవాలి. 


ఇన్నేళ్ళ తర్వాతయినా ఇదిగో నేనున్నానంటూ ఒక కేక వేసినట్టు ఈ పుస్తకం. ఈ 
కేక ఇన్నాళ్ళ నుంచీ ఆయనలో నుళ్ళు తిరుగుతూనే వుంది. నేటికది 
ప్రతిధ్వనించింది. అన్నీ సర్దుకుని ఒక దోవకి వచ్చిన తరుణంలో రాజిరెడ్డిని కవిత్వం 
మీద ఎక్కువ దృష్టి పెట్టమని కోరుతున్నా- నలుగురిలో నిన్ను సగర్వంగా నిలబెట్టే, 
తలెత్తుకుని తిరిగేట్టు చేసే కవిత్వాన్ని చిన్నచూపు చూడొద్దు. 

ఇక కవిత్వమే సర్వస్వమై బతకమని- 


అభినందనందిస్తూ... 


25 సెప్టెంబర్‌ 2008, హైదరాబాద్‌ 


ఆకుపచ్చ దేశం 


కొమెర్ల రోగికి లోకమంతా 
పచ్చగా కన్పించే మాటేమోగానీ 
వాళ్ళకు మాత్రం దేశమంతా 
ఆకుపచ్చగానే కన్పిస్తుంది 


పథకాల వేషంలో అభివృద్ధి 
తాటాకుల గలగల చేస్తూ 
ఆలోచనలను హైజాక్‌ చేస్తుంది 
నోరుండీ కళ్ళుండీ నోటిలో మాట వుండీ 
బొమ్మలమైపోతాం 

తకథిమి తకధిమి తోలుబొమ్మా... 
చోద్యరాగం సామూహిక తాళం 
కొట్టిన గండిని పూడ్చటానికి 

సరికొత్త వ్యూహాలు మొలుచుకొస్తాయి 
మందు కావాలనే నినాదాన్ని 

మందికే అప్పగిస్తాయి 


ఆర్థిక స్థితిగతుల లబదిబలకు 
శ్వేతపత్రాలు తెల్లబోతాయి 


www.eTelangana.org 


గల్లాపెట్టె దివాళాకోరుతనం 

జీతభత్యాల నోరు మూయిస్తుంది ' 
రాజదండం తల్చుకుంటే | 
వరాలకు కొదవా దెబ్బలకు కొదవా | 
మందను మలిపే యత్నంలో 

మరో పన్నాగం ముందుకు వస్తుంది 

ప్రజలారా మన వూళ్ళో 

గొప్ప బహిరంగసభ | 
శ్రమదాన చరిత్రం వురఫ్‌ జన్మభూమి వృత్తాంతం 


బ్యాలెట్‌ సంతతికి మాత్రం 

దేశం పచ్చగానే కన్పిస్తుంది 

సర్కారు బడుల చవకబారుతనాన్ని 
కానిగిరి చదువులు అపహాస్యం చేస్తాయి 


స్టారహోటళ్ళ విలాసాలు 
సూపర్‌ స్పెషల్‌ దవాఖానాలు 
కావిరంగు గోచీ మానధనుడికి 
మయసభలవుతాయి 


పిల్లలూ పెద్దలూ వృద్భలూ పజ్ఞొన్న పేలాలు పాలు ధనియాలు వగైరా 

ముఖ్యంగా విద్యార్థులు టిక్కెట్లు ఉచితం ప్యాకింగ్‌ సంస్కృతిలో ముస్తాబై దర్శనమిస్తాయి 

ర పాకభానులు'గక్షపలు అభివృద్ధి నాలుగు పాదాల దేకుడు నడకలో 

మీ వూరు మీ యిష్టం వాళ్ళకు మాత్రం దేశం పొద్దుతిరుగుడు చేనులాగే... 

శ ఫు 3 మనం మనకు తెలియకుండానే అమ్ముడుపోతాం 
కార్పొరేట్‌ దయ్యం గాలి సోకి పచ్చబడిపోతాం 

పార ముఖం తెలియని ముతక ఖద్దరో క 

తట్టను మట్టీని ముట్టని సిల్కులాల్బీయో ఊళ్ళు గాబరా పడతాయి 

వాహనాల్లో ఊరేగుతూ పట్నాలు కాసుల పంటలవుతాయి 

పురమాయించే అధికారగణమో ఏళ్ళ తరబడి చేసిన కష్టం 

వీడియో కెమెరాల ముందు దాసోహమవుతుంది నిచ్చెన మెట్ట వైకురక వాకిలి 

వార్తల్లో బతకటానికి నానాగడ్డి కరుస్తుంది బోర్లా పడి గుడ్లు తేలేస్తుంది 

ఇష్టంగావో అయిష్టంగానో రాజ్యం నోట్లోంచి రాలే అభివృద్ధి 

వారంరోజుల తంతు- తూతూ మంత్రమవుతుంది f మాటెత్తగానే- 

మే ఎండల్లో ఆగస్టు వానల్లో నవంబర్‌ చలిలో సగటు మనిషి వొళ్ళంతా 

విడతల అవతారమై జోకొడుతుంది పారుతున్న జెర్రులవుతుంది 


వాళ్ళకు మాత్రం దేశం 
సుభిక్షంగానే కన్పిస్తుంది 


www.eTelangana.org 


7న 


వాళ్ళకు మాత్రం దేశం నిండు చెరువులాగే... 
కొరియా వలెనో జపాన్‌ వలెనో | 
కళ్ళలో కదలాడుతుంది 

పసుపుపచ్చ దేశానికి 

దేశం ఆకుపచ్చగానే అగుపిస్తుంది 


25 జనవరి 1997 ప్రజాసాహితి, ఎడపాయలు కవితానంకలనం క్‌ డద గ ధ్ర ద 
అక్టోబర్‌ 2007 


ర౦గుల వలలో ఈదులాడ్డున్న 
చేపపిల్లల్ని చూస్తుంటే 

గుండె తరుక్కుపోయి ఘనీభవించిన బాధ 
బుగులు గొలిపే పీడకలగా తలపిస్తుంది 


ఏ కాలుష్యం అంటని ఊరు బాల్యం 
ఎదుగుతున్న గోధుమ చేను వంటి లేలేత 
చిగురు బాల్యం 

చడీ చప్పుడు మాని 

ఇడియట్‌ బాక్సులో బంధీకృతమవుతుంది 
ఎవరు చెప్పినా ఎంత చెప్పినా 
వినిపించుకోని మైకపు ఆకర్షణలో 

కళ్ళూ చెవులూ అటువైపే లాగుతుంటాయి 
ఒకప్పుడు ఇంటి ముందో 

వెనకాలో వున్న 

పచ్చని చెట్ల నీడలు చల్లగా మాట్లాడేవి 
ఆటలకు ఆటపట్టులై పాటలు పాడమనేవి 
అరుగులు కిలకిలలతో కిటకిటలాడేవి 


www.eTelangana.org 


మేమంతా కథలపేటిక అమ్మమ్మ 
దాపున చేరి చెవుల్లో మనసు పెట్టి 
శ్రద్ధగా వినేవాళ్ళం 


కోతికొమ్మచ్చి ఆటలుగానీ 

ఉప్పు బందరుగానీ 

దాగుడుమూతలు గానీ అష్టచెమ్మలుగానీ 
ఆడుకునేవాళ్ళం 

ఆనందాల ఊటల్ని చిరు చిరు కోపాల 

గారాబు మాటల్ని (ప్రేమగా పంచుకునేవాళ్ళం 
ఇప్పుడవి మచ్చుకైనా కన్పిస్తున్నాయా 

ఊహల్లో తప్ప దృశ్యాల్గోనైనా తేలుతున్నాయా 

ఏ క్షణాన ఆ లోహపు వృక్షం 

మా పెరటిచెట్టును మించి ఎదిగి, భుజాలు ఎగరేస్తూ 
సిల్వర్‌ నవ్వులు విసిరిందో- 

ఏ ముహూర్తాన మా వూరి డాబాలపై 

సాలెగూడు వంటి చెత్తిరి వలలు 
మొలుచుకొచ్చాయో 

అప్పుడే అంతా అయిపోయింది 

పాలదుత్త వంటి వూరుబంధం ముక్కలు ముక్కలైంది 
ఆటాపాటా ఆవిరైపోయింది 

మాట్లాడే బొమ్మలపెట్టె ఒక్కతే 

దర్జాగా తిష్ట వేసింది 

అయస్కాంత ప్రసారాల సమ్మోహనమై 

అల్లుకుంది 

పాద్దు రాలటమే ఆలస్యం 

మసక వెల్తురు- పిల్లల స్పర్శలేక వెలవెలబోయింది 
వెన్నెల ఒంటరిపక్షి అయింది 


చాకలి ఊరు తిరిగే సమయమే 

అర్ధరాత్రిగా తోస్తుంది 

అంతా వెలితి వెలితి 

వీధుల బోసితనం 

చావడి దగ్గర గుమిగూడే పాలంపనుల వలపోతలు 

అరుగుల మీది అమ్మలక్కల ఆశువులు- 

అచ్చట్లూ ముచ్చట్టూ అన్నీ చిన్నాభిన్నం 

పరస్పరం ముచ్చటించుకునే సమయం లేని 
సామూహిక ఒంటరితనం 

మనలోకి మనమే ఒక ఊహాజనిత భ్రమపూరిత 

రంగు రంగుల వలయాల వలల్లోకి- 

అలవోకగా నెట్టబడుతాం 

ఆప్యాయంగా వచ్చిన బంధువునైనా 

ప్రేమతో పలకరించలేం 

అంతా పైపై మెరుగులతనం 


ఎంతో ఎదిగామన్న అత్యాధునిక సంస్కారం 
మనమెటు పోతున్నామో 

మనతర మేమవుతుందో 

మన గోతిని మనమెలా తోడుకుంటున్నామో 
తెలిసే యిదంతా జరిగిపోతుంటుంది 


మనం ఎక్కిన కొమ్మను 

మనమే నరుక్కోవటం 

మనకు మనమే మనల్ని కోల్పోవటం 
విచ్ళిన్నతకు పాదువేసి 

మరీ నీరు పోయడమే అవుతుంది 


8 ఫిబ్రవరి 1997 ఆంధ్రజ్యోతి ఆదివారంఅనుబంధం 
9 మార్చి 1997 


www.eTelangana.org 


ఏళ్ళ నుండి కనబడక అప్పుడే ప్రత్యక్షమైన 
ఒక్కగానొక్క కొడుకును 
దగ్గరికి తీసుకొని వలపోసే తల్లిలా వుంటుంది 


అవును నిజమే మరి 

అదొక ప్రొక్లెయినర్‌ 

కాకపోతే ఆరు చదివే 

పన్నెండేళ్ళ పాలబుగ్గను 

రక్తం మడుగు చేస్తుందా 

ఆళతో కట్టుకున్న పిట్టగూళ్ళను చిదిమేస్తుందా 

చావును సాధారణీకరించటం సుళువే కావొచ్చు 
కాకమ్మ కథలల్లి వక్రీకరించి ప్రచార బాకాలూదటం 

నీ ధర్మమే కావొచ్చు 

అల్లుకుపోతున్న పల్లెల తిప్పతీగ ఉసురు వూరకే పోదు 


అంతా ప్రశాంతంగానే కన్పిస్తుంది 

అన్నీ సవ్యంగానే సజావుగానే వున్నట్టు- 

రాత్రీపగలు లేవటాలు పడుకోవటాలు 

దినచర్యలు 

వాగులాంటి గంభీరత 

కష్టాలు ఆవేదనలు కడుపులో కుక్కుకొని 

జీవితం భయంభయంగా అభద్రంగా 

ప్రవహిస్తూ వుంటుంది 

నిర్మూలనే ధ్యేయమై తటాకంలో రాయి విసరటం 

జనసమూహాల్ని బెదిరింపు తాడుతో బంధించి | 


11 నవంబర్‌ 2000 అధ్యాపకజ్వాల, డి సెంబర్‌ 2000 


నోరు మూయించాలనుకోవటం తగదు 

దయా లేదు దాక్షిణ్యం లేదు 

ప్రేమ జాలి వెదికినా కన్పించదు 

అవును అదొక జె.సి.బి. 

గుత్త పెత్తందారీ చేతిలో కీలుబొమ్మ 

ఇప్పుడు ఊళ్ళను కదిపి ఆలింగనం చేసి చూడు 
పత్తికాయ పగిలినట్టుగా వుంటుంది దుఃఖం 
వరద కొట్టుకపోయిన చేనులా 


www.eTelangana.org 


మా వూరికి కళవొచ్చింది 


మా వూరికి కళ వొచ్చింది 
అద్భుతమైన కళ- అపురూప కళ 
రెక్కల కష్టాన్ని మాయచేసి దోపిడి చేసి 
కూలీ బతుకుల్లో కుంపటి పెట్టే కళ 
నోట్లో మట్టి గొట్టే కళ 

బహుళజాతి కంపనీల ఇనుప కళ 
జె.సి.బి. కళ 

మా వూరికి కళ వొచ్చింది 


స్తు శు ౪ 


ఊరిప్పుడు గాలానికి తగిలి 

గట్టుపై బడి తల్లడం మల్లడం కొట్టుకునే 
నిస్సహాయ చేప బతుకు 

దళారీల నరకంలో చావు బతుకుల మధ్య 
కొట్టుమిట్టాడే సందిగ్ధ దృశ్యం 

ఊరిప్పుడు గాయాల్ని పూచిన మోదుగచెట్టు 
మౌననిర్వేదంలో చేతులు వేలాడేసి 
బీరిపోయిన శ్రమకు ప్రతినిధి 


ఫు ఫ ఛీ 


పంటపాలాల ధ్వంసం చేసి 

చేపల చెరువుల్ని ఉబికిస్తారు 

రొయ్యల పంట వ్యామోహంలోకి 

అలవోకగా నెట్టేస్తారు 

పెట్టుబడితో పాటు ఆందోళన పెరిగిపోయి 
దిక్కుతోచని స్థితి దాపురిస్తుంది 

కాసుల పంట పత్తి యాదికొచ్చి 

కండ్లల్ల మెరుస్తుంది 

ఇప్పుడు చేపల చెరువుల్ని పాలాలు చెయ్యాలి 
ప్రాణ సమంగా పైరును రక్షించుకొనే తీరులో 
వ్యాపారుల ఎత్తుగడలు ఎరవేసి 

మభ్య పెడతాయి 

నిలువెత్తు కాయకష్టం సాక్షిగా 

పచ్చటి పాలం సాక్షిగా 

వెన్నముద్దల్ని కాస్తుందనుకున్న పత్తిచేను 
పురుగు ముట్టి విలవిల్లాడుతుంది 

దారి తెలియని బతుకు 

జాలలేని బొంగరమవుతుంది 

విరక్తి రాయి తగిలి అన్నంకుండ 

చేను మధ్యలో పగులుతుంది 


ఊరిప్పుడు బతికున్న శవాల దుఃఖాల జాతర 

హక్కుల్ని కోల్పోయిన మూగజీవాల దైన్యపు చూపు 
పంటచేన్లో ఆత్మహత్యలు మొలుస్తున్నందుకు బాధ లేదు 
వందలకొద్దీ కుటుంబాలు పిట్టసోకాలవుతున్నందుకు 
బాధ లేదు 

వోటుబ్యాంకు దెబ్బ తిన్నందుకే కోలుకోలేనంత బాధ 


www.eTelangana.org 


కంటితుడుపు సానుభూతి కష్టాల్ని గట్టెక్కించదు 
రైతుల్ని ఆదుకోని ప్రభుత్వాలు బతకటమొక విషాదం 


తిమ్మిని బమ్మి చేసే బాపతుగాళ్ళ 

మాయలు 

ఊరికి బాగా తెలుసును 

నాగళ్ళ దుఃఖం పట్టించుకోని యంత్రాంగం 
చక్రం తిప్పలేదు 

బలవంతపు చావుల్ని స్వాగతిస్తున్న వ్యవస్థ 
వూరుకు ఏమిచ్చిందనీ- రైతుల కేమిచ్చిందనీ 
పుట్టెడు దుఃఖాన్నీ యింత అభద్రతనీ 


14 డీసెంబర్‌ 1998 ప్రజాసాహితి, ఆగస్టు 1999 
ఎడపాయలు కవితా సంకలనం, అక్టోబర్‌ 2001 


వేదనాశకలం 


రక్తం రుచి మరిగిన తోడేళ్ళను చూశాం 
తన పిల్లల్ని తనే భక్షించే పులుల్ని చూశాం 
క్రూర మృగాలను చూశాం 

గగుర్పొడిచే విషసర్పాలను చూశాం 
మనిషి రక్తం తాగనేర్చిన 

మనుషుల్ని చూస్తున్నాం 

న్యాయం చట్టమంటూ 

శాంతిభద్రతలు వల్లిస్తూ 

అశాంతికి ఆజ్యం పోస్తున్న రౌడీతనం చూస్తున్నాం 
ఈ ప్రపంచమొక దొంగల కొంప 
రంగురంగుల నైలాన్‌ వలల పంజరం 
మాయామోసం దగా దౌర్జన్యం 
మాటకారితనం దాని సహజాతం 

మనం కొంత సమయం తీసుకుందాం 
దొంగ కాని మనిషెవడో అన్వేషిద్దాం 
జినా, 

లెక్కకు మించిన దొంగ తోవల్లో 
ప్రయాణం చేసే 


www.eTelangana.org 


దొరకని దొంగల దొర పెత్తనాల స్థావరమిది 
జీవించటమొక అందమైన తిరిగిరాని అవకాశం 
గొప్పగానో సప్పగానో ఆదర్శంగానో అయిష్టంగానో 
ఆ హక్కును తుంచేయటం దుర్మార్గం 


జీవితభారం మోయలేని 

చాతకాని సందర్భంలో 

అలా నా చిన్నతనంలోకి ప్రవహిస్తుంటా 
ఎవరి బాల్యమైనా 

అందమైన ఊహల్లో 

ఆనందాల్లో తేలిపోయే 

కలల బొంగరం కాకూడదా 

మట్టి చేతులతో మట్టి కాళ్ళతో తిండి లేక 
బట్టలైనా సరిగా లేని బాల్యం- 

రేపటి కోసం రవ్వంత ఆలోచనైనా లేని బాల్యం 
కులాసాగా తోటి స్నేహితుల్లో 

బజార్లో ఆటలలోకంలో తేలిపోతున్న బాల్యం 
హఠాత్తుగా ఆశ్చర్యకరంగా 

రాగిదిమ్మల దొంగతనం కిందా నలిగింది 
ఆ చిట్టి చేతులకు 

ఆ లేలేత పాదాలకు 

ఆ పాలబుగ్గలకు 

ఆ కిలకిల నవ్వులకు 

ఆ జాలి చూపులకు 

బతుకొక శాపమయింది 

అభియోగం అభియోగం 

చేయని నేరం వొప్పించే ప్రయత్నం 
ఆరిపోయిన బాలుడి ప్రాణదీపం 


బాబూ రమేష్‌ 

ఒక్కసారి ఒక్కసారి లేరా 

దిటవుగా అడుగులు వేస్తూ 

నిటారుగా నడిచిరా 

ఈ వ్యవస్థ ముఖచిత్రంపై లాలాజలగంధం వేయవూ 


10 జూన 1999 


www.eTelangana.org 


పాటల ప్రవాహం 


భూమి పాటకు వూపిరి పోసి 

ఉగ్గుపాలు తాపి నడకలు నేర్పిన ఆమె 
బతుకు పాటను జనసందోహం నాలుకలపై 
మొలిపించిన ఆమె 

దోపిడిదారుల గుండెల్లో గునపమయ్యింది 
ఆమె వునికి 

సింహాసనాన్ని బద్దలు కొడుతుందనే భయం 
తెలంగాణ జనజీవితాన్ని తట్టిలేపి 
చైతన్యజాగృతం చేస్తుందనే భయం 
వణుకు పుట్టించే వుంటుంది 

ఆమె చేసిన నేరమల్లా 

ప్రజల పాటలు పాడటమే 

ప్రజల భాషలో ప్రజల యాసలో 

ప్రజల ఆలోచనల్ని పదును చేయటమే 
తెలంగాణ అవసరాల్ని ఆశయాల్ని నొక్కి చెప్పటమే 
కంచు వంటి గ్రామీణ గొంతుతో 

రక్తాన్నీ నరాలనీ ఊపిరినీ ఉద్వేగాన్నీ 
ఆవేశాన్నీ చూపుల్నీ కదలికల్నీ రంగరించి 


నువ్వు పాటను తూటా చేసే తీరులో- 
రోమాంచితం చేసే ఉద్విగ్నభరితమైన పాట 
“రాజ్యహింసా పెరుగుతున్నాదో' వినే వుంటాడు 
నీటి సమస్య మీద నీ పాట 

'సుక్క నీళ్ళు రాకపాయె యెన్నియాలో' 
ప్రజల్లో కెళ్ళటం చూసే వుంటాడు 

నీ పాట తీరుకు మాట తీరుకు 

జడిసే వుంటాడు 

కుట్రల కుతంత్రాల వ్యూహం నిలవదు గాక నిలవదు 
పాట గొంతును నొక్కిన కారిన్యతకు 

దాసోహ గీతం పాడటానికి 

తెలంగాణ మట్టి వుట్టిదేం కాదు 


1 ఆగను 1999 వ్రజాసాహితి, సెప్టెంబర్‌ 1999 


www.eTelangana.org 


భూమిని నమ్ముకొని 

బువ్వ కోసం బతుకు నాగేటి చాళ్ళవుతున్న వాళ్ళు 
యీ రాజ్యమేమిటో రాజకీయమేమిటో 
పంతాలు పట్టింపులు లేనివాళ్ళు 

మీ అందాల అద్దాల మేడల చీకటి చరిత్రల రహస్యాలు 
ఎప్పుడైనా తవ్విపోయలేదు కదా 

మీ ఎస్టేట్లను మీ కంపనీలను 

మీ భోగభాగ్యాల ఆడంబరాలను 

ఎన్నడైనా ఎప్పుడైనా ప్రశ్నించి ఆరాతీసి 

చాటింపు వేయలేదు కదా 

మీ సంక్షేమ పథకాల భాగోతాల గుట్టును 

మీ కుంభకోణాల చిట్టాపద్దులను 

విప్పనైనా విప్పకపోయిరి 

పంటపాలమే దేశమైన వాళ్ళకు 

బాయిబంధమే బతుకయిన వాళ్ళకు 

అంత తీరికెక్కడిది 


మాయామర్మం తెలియని 

గోజల్లాంటి రైతులకు 

మన తల్లెల్ల మెతుకులైన వాళ్ళకు 

గిన్నెల్లో అంబలై మన గ్లాసుల్లో పాలైన వాళ్ళకు 
పాలలాంటి మనసున్నవాళ్ళకు 

బుల్లెట్లు సమాధానమవటం ధర్మమవుతుందా 
వాళ్ళు సమైక్యమవటం నేరమౌతుందా 


ఖాళీ ఖజనా లెక్కలైనా 

అడిగినవారు కారైరి 

ఎన్నికల జాతర పూనకంలో మోసుకొచ్చిన హామీల 
నిలదీసిన వారైనా కారైరి 

ఎందుకింత నిర్జాక్షిణ్య రాక్షస ప్రవర్తన 

ఓటు వేయటం హక్కుగా తోచినప్పుడు 

తోటి మనిషికి హక్కులుంటాయని తెలువద్దా 
భూమిని మబ్బుతునకను నమ్ముకున్నవాడికి 
సమస్యల వల వేయటం పాలనాసామర్థ్యమా 
మోయలేని నీటితీరువా నడ్డి విరుస్తున్నప్పుడు 
కరెంటుఛార్జీలు రక్తం పీల్చి షాకిస్తున్నప్పుడు 
నాగళ్ళు ప్రశ్చలవటమే బాధ్యత 

రైతు సమ్మె కట్టీ ఐక్యనాదమైనందుకు 
కాల్చటమే రివాజైన అసమర్థ రాజ్యంలో 
మనిషి జీవన హక్కును కోల్పోతున్నాడు 
హక్కులు లేని దేశం ప్రజాస్వామ్యమెలా అవుతుంది 
ప్రజా కంటక రాజ్యమే కానీ- 

నాగళ్ళను కూల్చిన చేతులు 

అన్నం కుండలో రక్తం వొలకబోసిన చేతులు 
చెదలు పట్టకపోతాయా 

కాల్డరీ రైతన్నల ఆలుబిడ్డల సాపెన 

వూరకే పోదు 


www.eTelangana.org 


గాలిసోకిన ఊరుబాల్యం 


మనిషి పుట్టగానే ఆట 

ఏడుపు పాట ఏకకాలంలోనే పుట్టి ఉంటాయి 

అలా మొదలై బాల్యంతో 

అల్లుకపోయిన ఆట 

బాదరబందీ లేని స్వేచ్ళాతీరంలోకి 

బంతిలాగ వచ్చి విహరింపజేస్తుంది 

ఆటలు లేని బాల్యాన్ని వూహించటం కష్టం 
బాల్యసంబంధం లేని ఆటల్ని బతికించటం మరీ కష్టం 
బాల్యం మధురస్వప్నం 

తీయని జ్ఞాపకాల పుస్తకం 

పేజీ తిప్పితే చాలు ఆటలే ఆటలు 

కాలాన్ని మనల్ని మరిపించి ఆనందలోకాల్లోకి మోసుకెళ్ళి 
అంత తొందరగా మనల్ని గుర్తుకు తేవు 

వూరు ఆటలిప్పుడు అపురూపమే 

అప్పటి వూరు బాల్యాన్ని కదిపి చూడు 

వేనవేల ఆటల దృశ్యాలు 

మనసుకు తుమ్మగోందులా అంటుకుంటాయి 

వూళ్ళు ఆటపాటల ఉత్పత్తి కేంద్రాలు 


శ్రామిక జనజీవన దృశ్యాల తోరణాలు 


ఇప్పుడు వూరు ఆటలు మోటయిపోయినయ్‌ 
మరుగునవడ్డ మోటబిళ్ళ దందెడై పోయినయ్‌ 
పనికిరాని పాతాళగరిగయి పోయినయ్‌ 

పిల్లల ప్రపంచాన్ని క్రికెట్‌ బూచి కరిచింది 
పాలగోకు మాధుర్యంలో వేపచేదు వొలికింది 
బొంబాయి మిఠాయి వంటి టి.వి. తీపికి 
బాల్యం దాసోహమైంది 

ఫ్‌ ఛ్‌ ఛు 


ఆటలు లేని బాల్యాన్ని వూహించటం కష్టం 
బాల్య సంబంధం లేని ఆటల్ని బతికించటం మరీ కష్టం 
చిర్రగోనె ఆటతో వీధులకు ప్రాణం పోసే బాల్యం 
దుర్భిణీ వేసినా కనబడదు 

చెమ్మచెక్కా చేరడేసి మొగ్గలతో 

గంతులేసే చిట్టితల్లుల్ని చూడగలమా 
కోతికొమ్మచ్చితో కొమ్మల్లో 

కిలకిలలాడాల్సిన బాల్యం పక్షులు 

ఎక్కడ ఎగిరిపోయినట్టు- 

ఇంటి ముంగటి వాకిళ్ళలో వికసించే 

రంగు రంగుల లక్కకోలల సంగీత సవ్వడులేవీ 
పుంజీతం ఎత్తుగడల్లో ఆరితేరి పునీతమైన బాల్యం 
మచ్చుకైనా కానరాకపోవటం 

శిథిల సంస్కృతికి నిదర్శనం 

వూరు పిల్లల్లారా 

చిన్నితెర ప్రసారాగ్ని సమిధల్లారా 

మీరిక వూరు ఆటల్నీ వూరు పాటల్నీ 


www.eTelangana.org 


లైబ్రరీ గాదెల్లోనో ఇంట్లో పాతుకుపోయిన టి.వి. పెట్టెల్లోనో 
సినిమారీళ్ళ చుట్టల్లోనో చూడాల్సిందే 

తప్పదు గాక తప్పదు 

వూరుకు గాలి సోకింది 


10 అక్టోబర్‌ 1999 ఆలిండియా రేడియో, హైదరాబాదు 
21 ఏవ్రీల్‌ 2000 


అంచనాశళిల్పం 


మనిషిని అంచనా వేయటమంటే 
ఎప్పుడూ అంత సులభం కాదు 

అదొక నిరంతర ప్రక్రియ 

లోలోతుల్లో అధ్యయనం చేస్తూ 
అట్టడుగును తడుముతూ అన్వేషిస్తూ- 
విశ్లేషించాలి వివేచించాలి 


అంతస్సారం ఆయువుపట్టును 

ఒడుపుగా పట్టుకోవాలి 

నీటితలం మీద 

గుర్రపుడెక్క హరిత మైదానం గుర్తుకు రావాలి 

సర్కస్‌ తీగపై అలవోకగా నడిచే 

ఏకాగ్రతా ప్రవాహం గుర్తుకు రావాలి 

అప్పుడది 

అవగాహనాచిత్రానికి తుదిరూపం 

ఏ సందర్భమూ ఏ సమయమూ అంత సులభం కాదిప్పుడు 


కలిసి మాట్లాడుకోవటాలు 
కలెగలుపుగా మెదలటాలు 


www.eTelangana.org 


నమ్మబల్కటాలు 

పారపాచ్చాల్లేని దీర్హకాలిక స్నేహాలు 

రెల్లుగడ్డి గుబురుపొదలు ఆవరించిన బాయి సంబంధాలు 
ఎటూ నిలబడలేని 

అపరిపక్వ మానసిక సంచారాలు ఎదుగుతున్న దశ 
ఏండ్ల అనుభవ నైపుణ్యాల్నీ నిర్మాణం పునాదుల్నీ 
పెకిలించే ప్రయత్నాలు ముమ్మరమవుతున్న కాలం 
విస్తరిస్తున్న పండ్లచెట్టు మీద 

ఏ శాఖలోనో ఏ కొమ్మలోనో ఆనవాలు పట్టనిచోట 
కంటి కానని తెగులు 

అగ్నిపరీక్షో ఆత్మపునీతమో 

దిద్దుకోవాలి సమీక్షించాలి జల్లెడ పట్టాలి 
పురోగమన దిశలో 

పునరాలోచన పునశ్ళోధన పునశ్చరణ 
బహురూపాల ఎత్తుగడలకు కళ్ళెం వేసే 

వ్యూహం ఒడ్డు మీద నిలబడి 

పంటచేనులో చేనుగా పచ్చగా భ్రమ గొలిపే 
నవనవలాడే కలుపును గుర్తించాలి 

వంచనను ధ్వంసం చేసే 

అంచనాశిల్పాన్ని పెంపొందించాలి 


జనవరి 30 2000 ప్రజాసాహితి అక్టోబర్‌ 2000 


కర్తవ్యం 


నిర్మాణం కష్టంగా తోచటం 
ప్రాథమిక దశ 

ఒక తోటను నిర్మించటానికి 

ఎంత పాటుపడాలి 

సహనమూ గుండె నిబ్బరమూ 
సంయమనం వెలుగులో 
చీకటిదారిని ఛేదించాలి 

ముండ్డ వనాల్ని పండ్ల వనం చేయాలి 
ఆచరణలో సానదేలిన వాడెప్పుడూ 
అజేయుడే 


15 ఫిబ్రవరి 2000 ఆలిండియా రేడియో, హైదరాబాద్‌ 


21 ఏవ్రీల్‌ 2000 


www.eTelangana.org 


మిణుగురులు (హైకూలు) 


ఆకాశంలో 
పిడి తెగిన కొడవలి 
నెలవంక 


ఛు $$ ఛి 

పాలం పెనంపై 

ఎగురుతున్న పజ్ఞాన్న పేలాలు 
కొంగలు 


ఫు ఫ + 


తుపాకి దెబ్బ 
గాలి తుళ్ళింది 
చెట్టు తలలోంచి చిమ్మిన పక్షులు 


స ఫ ఛీ 


గంట మోగింది 
బడికట్ట తెగింది 
వరదలు వరదలుగా పిల్ల కాలువలు 


ఫ్‌ వు ఛీ 


R 


పక్షుల స్వరచాలనం 
అంట్లగిన్నెల అలికిడి 
నిద్ర లేస్తున్న సూర్యుడు 
ఛ్‌ ఛ్‌ ఛు 

రాత్రి తటాకం 
కీచు'రాయి' విసిరింది 
అలలే అలలు 


ఫ్‌ ఫ శ 


లే ఎండ 
సిల్కుదారాల్లా 
తళుక్కుమనే వానతీగలు 


ఆంధ్రభూమి దినవత్రిక 
నవంబర్‌ 2000 


www.eTelangana.org 


కలవరింత 


ఇప్పుడు ఊరు 

ఊరు తీరుగ లేదు 

సాంతం పరాయిదయింది 

విస్తరిస్తున్న వస్తు ప్రపంచం 

మాయలో పడి ఆగమాగమయింది 
పల్లె వాసనలు ఇగిరిపోయి 

పట్నం పోకడలు పోయింది 

ఇప్పుడు వూరు 

ఊరు లెక్క లేదు 

సిమెంటు అరణ్యమై డిష్‌ యాంటెన్నాల ధగధగలతో 
ముస్తాబయింది 

పెండ్డిళ్ళలో పేరంటాళ్ళలో 

పచ్చని పందిళ్ళ మామిడాకు తోరణాల్ని 
సవాలు చేసే షామియానా అయింది 
.మాదిగడప్పు బతుకు సంసారంలో 
చిచ్చుపెట్టే బ్యాండ్‌ మేళమయింది 
వాడవాడలో తొండ ముదిరిన 
రాజకీయం ఊసరవెల్లి అయింది 


ఇప్పుడు ఊరు 

ఊరు తీరుగ లేదు సాంతం పరాయిదయింది 
కుండల కొద్ది పాలిచ్చే గేదెలున్న రైతు యింట్లో కూడా 
చల్లాపెరుగు వెన్నా నిషిద్ధం 

డబ్బు మాలోకం డబ్బాల్లో పాలు పరారై 
పట్నంలో తేలాలి కదా 

చల్లటి పానీయాలు పల్లెల్లోకి పాకినాయి 

పశు సంపద నిలయాలైన ఊళ్ళు ఇప్పుడు కబేళాల అంగళ్ళు 
అప్పుల నిప్పుల కుంపట్లలో 

బాధలను పాడే చిమ్మట్లు 

వాదవివాదాల రచ్చబండలు 

కల్తీకల్లు దుకాణాల సీసల ముచ్చట్ల లోగిళ్ళు 
వీధి నాటకాల్లో - ఒగ్గు కథల్లో 

బతుకుబండిని లాగే కళాకారుల జీవితాలు 
రంగుల లోకం దెబ్బతో మసిబారిపోయాయి 
ఐరేని కుండ సంక్రాంతి గురిగి 

చావుకుండ కంచుడు మినహాయిస్తే 

కుమ్మరి బతుకులు వాములో తగలబడ్డాయి 
మగ్గాలు మూలవడ్డాయి 

బొంబాయికో భీవండికో మస్కట్‌కో మరెక్కడికో 
బతుకుపక్షి వలస వలలోకి- 

పునరావాస రంగాల రంగంపైకి 

ఇప్పుడు వూరు 

వూరు లెక్క లేదు పరాయిదయింది 

పురుగు తగిలిన చేనయింది 

రసంలేని చెరుకు పిప్పయింది 

పోలీస్‌ రాణా అయింది 

బెదురుచూపుల లేగదూడయింది 


www.eTelangana.org 


పల్లె కల చెదురుతోంది 
పల్లె విలవిల్లాడుతోంది 
పేడకలల్లో పల్లె కలవరిస్తోంది 


18 మార్చి 2000 ఆంధ్రట్రదేశ్‌ మానపత్రిక, జనవరి 2006 
సంక్రాంతి కవితల పోటీల్లో బహుమతి పొందిన కవిత 


ముగుతాడు వేసే రోజుకోసం 


మనిషితనం లేని డొల్ల మనుషుల సమూహం 
హింసే పరమావధిగా ప్రవర్థమానమవుతుంది 
చంపటం చట్టబద్ధత సంతరించుకొని 

క్షేమంగా రాజ్యమేలుతుంది 

ఎందరో తల్లుల ఆవేదనా ఆర్తి 

కట్టలు తెంచుకొన్న దుఃఖం 

వ్యర్థంగానే అర్థంపర్థం లేకుండా పోయింది 
“నా కొడుకునేం చెయ్యొద్దు కాల్మాక్త' 

అని బతిమాలి గీమాలి కాళ్ళకడ్డం పడి 

వొక్క తీరుగ మొత్తుకున్నా కనికరం లేనోళ్ళు 
నల్గురు చూస్తుండగానే- 

గద్ద కోడిపిల్లను తన్నుకపోయినట్టు- 

మనం మనుషుల లోకంలోనే ఉన్నామా 
తేరుకునేలోపే దారుణం జరిగిపోతుంది 
హింసలీలావినోదమై ఊరేగుతుంది 

యుద్ధం ఆగుతుందని త్యాగం వృధా పోతుందనీ 
భావించటం భ్రమ 

భూమితల్లి వీరులకు ఊపిరిపోసి 


www.eTelangana.org 


కొత్త లోకాన్ని కలగంటుంది 
రాజ్యంగిత్త దౌష్ట్యానికి ముగుతాడు వేసే రోజుకోసం 
ఎదురుచూపులో నిమగ్నమవుతుంది 


21 మే 2000 ఉత్తరాంధ్ర మానవత్రిక 
ఆగస్సు/సె ప్టెంబర్‌ 2000 


హైటెక్‌ హంగామా 


ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం 

ఆలోచనకు అడ్డుకట్ట వేసే 

సరికొత్త జనాకర్షక పథకం 

కుక్కకు పనుండదు కూసుండ తీరదన్నట్టు 
అట్నుంచిటు ఇట్నుంచటు 

గాలిగద్ద సుడిగాలి చెక్కర్లు 

గుడిసె గుడిసెకు దీపం హోదా 

తినటానికి తిండిగింజలక్కర లేదు 

గ్యాసు చాలు తెగ ఉబ్బిపోతాం 

తలపండిన అనుభవానికి కొత్తగా తర్ఫీదు 
కుప్పిగంతుల అక్షరజ్ఞానం 

పలకలూ బలపాలు పుస్తకాలూ సామగ్రి సిద్ధం 
అధికారులకు పురుటినొప్పులు 

టెన్షన్‌ టెన్షన్‌ టెన్షన్‌ 

అంతా అటెన్షన్‌ 

చవితి చంద్రుడొస్తున్నాడు 

బహుపరాక్‌ బహుపరాక్‌ 

రక్షణ కరువైన రాజు గాలిలోంచి ఊడిపడతాడు 


| www.eTelangana.org 


హడావిడి హంగామా భయం ఆశ్చర్యం బి.పి. టెన్షన్‌ 
ఎవరి ముఖం వాస్తుందో ఊహించలేం 

ఎవరి ఉద్యోగం ఊడుతుందో చెప్పలేం 

ప్రశ్నల వర్షం సొమ్మసిల్లిన ఉద్యోగి! 

వాన వెలిసింది ఒక రంగం ముగిసింది 

పేపర్లో పెద్దక్షరాలు రంగు రంగుల ఫోటోలు 

బాధితుల పాలిటి భయం తాలూకు స్ఫోటకపు మచ్చలు 


ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం 

ఆలోచనకు అడ్డుకట్ట వేసే వ్యూహం 
జనంలో కలకలం ఆందోళనా రాగం 
కరంటు ధర పెరిగింది 

ఓడెక్కేదాకా ఓడ మల్లయ్య 

ఓడ దిగినాక బోడి మల్లయ్య 

కాకిలెక్కల నీతుల్లో ఇంటర్నేషనల్‌ 'ఫేమస్‌ 
వెబ్‌సైట్‌ డాట్‌కామ్‌ కంప్యూటర్‌ మైండ్‌ 
బిల్‌గేట్స్‌ కరచాలనం చాలు 

స్వర్ణాంధ్ర రావటానికి 


భాగ్యనగరం వీధుల్లో నినాదాల నిరసనవరదలు 
బషీర్‌బాగ్‌ సాక్షిగా జన దిగ్బంధం 

అదుపులేని ఆగ్రహం 

ఎగిసిన నిరసన రాళ్ళ వర్షం 

పగిలిన తలలు ఉక్కుపాదం ఉరిమింది 
పిడుగులు కురిసింది 


అంతా రక్తసిక్తం జనం కకావికలం 
సచివాలయంలో నెత్తుటికూడు 


సచివుడి చొక్కాపై నెత్తుటి మరక 

దేనికి సూచకం 

నమ్మి నానవొస్తే పుచ్చి బుర్రలైనందుకు 

నమ్మిన నా రాజు నట్టేట ముంచినందుకు 

ఊరూరా కొత్త కుంపటి మొదలైంది 

కాల్చుతుందో కూల్చుతుందో కాలుతుందో కూలుతుందో 
ఎవరికెరుక 


28 సెప్టెంబర్‌ 2000 ప్రజాసాహితి, ఫిబ్రవరి 2001 


www.eTelangana.org 


బతుకు చక్రం 


కౌలం మార్కెట్‌ రాజ్యం 

కూడబలుక్కొని- 

మట్టిని బువ్వ చేసే మనిషి జీవితంతో 
జూదమాడినప్పుడు- 

పరస్పరం సంబంధమున్న వృత్తులన్నీ దిగాలు పడిపోతాయి 
నిరాశా నిర్లిప్తతా నిట్టూర్పు నిస్పృహ 

సుడులు సుడులుగా ఆవరించి 
మొండిబతుకును పరిహాసమాడుతాయి 
ఓటమిని జయించాలనే బతుకు వేట 
కన్నవాళ్ళనీ వున్న ఊరునీ రక్తసంబంధాన్నీ 
సవాలు చేసి పుటుక్కున తెంపుతుంది 
భూములూ పుస్తెలూ 

పాడిపశువులు గొర్లు మాత్రమే కాదు 
చరస్థిరాస్తులు సమస్తం తాకట్టు 

డాలర్ల పంటలు పండే దేశాలు యాదికొస్తాయి 
దళారుల ఇష్టారాజ్యంలో దగాపడి దగాపడి 
స్థావరం చేరాక- 

కష్టాలు తీగలై కాళ్ళకు చుట్టుకుంటాయి 


" ఎక్కడైతేనేం అదే తరువాయి 


అదే దోపిడి అవతారాలు వేరు 
ఎదైతేనేం- బతుకుతెరువు కోసం జెర్రిపోతులాట 


ఎడారి భూముల్లో గొర్లు కాయటమో 
పాయఖానాలు ఎత్తి పాయ్యటమో 
పైస కోసం ఏ పనైనా ఎదురుచెప్పక చేయాల్సిందే 


భాషరాని ఒంటరితనం రోజుకింత చంపుక తిన్నా- 
పుట్టిన జ్ఞాపకాలు మెదడు తంత్రుల్ని మెలిపెట్టినా 


" నిబ్బరంగా చస్తూ బతకాలి 


మనిషికీ మనిషికీ మధ్య 

వస్తు సంబంధమే రాజ్యమేలుతుంది 

రెపరెపలాడే ఆస్మాన్‌ కాగితాలే విలువల్ని నిర్దేశిస్తాయి 
భూతల స్వర్గాన్ని చూడవచ్చునేమో 

ప్రాణప్రదమైన వూరును చూడలేం కదా 

వూరు జీవితంలోని ప్రేమను పొందలేం కదా 
కాలుష్యం లేని మాటను వినలేం కదా 

క్యాసెట్లో భార్యాబిడ్డలు 

కన్పించినా మాట్లాడినా స్పర్శించలేం కదా 
ఆత్మీయంగా అలుముకుందామంటే అందనే అందరు 
ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని 

ఆప్యాయంగా మెటికలు మోగిద్దామంటే 

దొరకనే దొరుకరు 


ఊరు కండ్లల్ల మెదలుతంది 
పంటచేను పలకరిస్తంది 
పాడిపశువుల పిలుపులు 
నాగళ్ళ నడకల చప్పుడు 
ఎడ్డవాసన- 


www.eTelangana.org 


కోసిన పచ్చిగడ్డి మొదళ్ళ పరిమళాలు 
కారం మెతుకులు తింటేనేం 
కలోగంజో తాగితేనేం 

ఉన్న వూరు కన్నతల్లి వొడి 

రారమ్మని పిలుస్తుంటాయి 
పేగుబంధమంటే ఇదేనేమో 


కాయలుకాచిన కష్టంగుర్తులు 


ఆలిండియా రేడియో, హైదరాబాద్‌, 28 ఫ్‌బ్రవరి 2001 
నేటి నిజం ఉగాది సంచిక, 2001 


1 ఆక్టోబర్‌ 2000 


ఎప్పుడు మేల్కొంటారో ఏమో 

పాడిపశువు నిద్ర లేచే వేళకి ముందుగానే 

కూరగాయ గంపల్ని చుట్టబట్ట మీద కూర్చుండవెట్టి 

బస్తీకి బైలెల్లడమే 

చీకటిగానీ ఎన్నీలగానీ వాళ్ళ మాటలకు భయపడాల్సిందే 
మొరటుమాటలు మొరటు నడకలే కావొచ్చు 

కత్తి పదును వంటి నిజాయితీ 

నిప్పులు గక్కే సూటితనం 

అప్పుడే కోపం అప్పుడే జాలి 

అప్పుడే మెచ్చుకోలు అప్పుడే గొడగొడ దుఃఖం 

జీవిత సందర్భంలోని అనేకానేక సన్నివేశాల సమాహారం వాళ్ళు 
అంగట్లో జోరబొంత పరిచి 

దొగ్గాళ్ళ మీద కూసుండీ 

గంపల కూరల్ని పాసంగం లేని తక్కళ్ళతో తూచటమే కాదు 
తెలివిమీరిన సుకాశి పానాల లౌక్యం మాటల్ని 
చాకచక్యంగా ఎదుర్కొంటూనే- తిప్పికొట్టటమే కాదు 
అమ్మకంలో అమ్మతనం వారి సాంతం 

దండె కొట్టడానికి వీరిదేం 


www.eTelangana.org 


మారుబ్యారం కాదుకదా 

కష్టించి కష్టించి కాయలు కాచిన చేతులవి 
ప్రపంచానికి అన్నం పెట్టే ఆత్మీయ అమృతహస్తాలవి 
అంబటియాళ్ళ కాగానే ఆగమాగమవటమే 
పాలం పనికి పొద్దుపోవటం గిట్టదు 

కాలం విలువ తెలిసినవాళ్ళు కదా 

అగ్గువో సగ్గువో ఓ రూపాయి అటో యిటో 
కూరగాయల్ని కుమ్మరించి 

దోపుకున్న చెక్కుడుసంచిని కాంటాతో బంధించి 
బోసిగంపల్తో పల్లెకు తిరుగుముఖం పట్టటమే 
పనిషోకే గానీ బట్టషోకు పెయ్యిషోకు లేనివాళ్ళు 
నాట్లేసినా కలుపు తీసినా 

వరి కోసినా కల్లంలో మెదిలినా 

అలుపూ సొలుపు లేని ఉత్పత్తి జీవనమే కానీ- 
ఉత్తగ ఉండటం తెలియనివాళ్ళు 


నువ్వ పాలం దున్ని 

విడిచిన నాగలి ఆరనే లేదు 

నువ్వు పాలమంతా కలెదిరిగి 

అలికిన మొలక బోర్లా పడనే లేదు 

బీటలు వారిన పొలాలను 

నెర్రెలు వారిన పాదాలస్పర్శతో పునీతం చేసినవాడా 
నవ్వులు పూసే నీ ముఖం 

ప్రతిబింబమై కదులుతాంది 

మెరుపై వస్తావో పవనమై పలకరిస్తావో 

వానై కురుస్తావో ఆలింగనమై అల్లుకుంటావో 
గరుకు గరుకు సుకుమార హస్తాల 
కరచాలనమై పరిమళిస్తావో 

ఇంటి ముంగటి వసారాలో కట్టుకున్న 
వరికంకుల కట్టపై వాలే పిట్టవై కన్పిస్తావో 
నీకై ఎదిరిచూసే నీ వాళ్ళ గుండెల్లో 

గూడు కట్టుకున్నవాడా 

ఎవరికీ అందనంత ఎత్తు మీద నిలబడి 
ఎందుకింత శిక్ష వేయటం 


మన పొయ్యి లెక్కడానికి | 
మన ఆకలి తీరడానికి 

వాళ్ళెంత కోల్పోతున్నారో 

వాళ్ళింత తోడ్పడుతున్నారో 

నిట్టాడులాగా నిలవడుతున్నారో 

మననం చేసుకోవటమే కాదు 

మన బాధ్యతల్లో వాళ్ళ ఆదర్శం 

మన మాటల్లో వారి సూటితనం 

మన ఆచరణలో వారి పనితనం | 
అంతర్లీనమవటానికీ- ఫలవంతమై వెలగటానికీ 
కొసరంత త్యాగానికి సిద్దమవుదాం 


౩ ఆక్టోబర్‌ 2000 నేటినిజం రిపబ్లిక్‌ దివోత్సవ సంచిక, 2001 
వకృతి సాహ్‌తీ ప్రచురణ 


www.eTelangana.org 


మేమెప్పుడూ నీ వాళ్ళమే 

నీ కష్టం బతుకును (ప్రేమించినవాళ్ళమే 
బంధాలను తెంచే పరాయీకరణ వశీకరణలో 
చేతులు కాల్చుకుని 

నీకు నువ్వు తెలియకుండానే తప్పిపోయినందుకు- 
మేం జీవితకాలం 

విషాదాన్ని మింగుతూ బతుకుతున్నాం 


కష్టాన్ని జయించినవాడా 

పదిమందిలో ప్రతిష్టను పెంచుకున్నవాడా 
మరణాన్ని జయించనందుకు బాధగా ఉంది 
పుట్లకు పుట్టు పంటలు పండించి 

గరిసెలు నింపిన చేతులు 

ఇట్లా అలసిపోతాయనుకోలేదు 

నువ్వు రోజూ ఇంటికాడికి బాయికాడికి 

తిరిగే కాలిబాట ఖాళీతనం 

వేపపుల్ల నములుతూ గడ్డిమోపుతో 
ఉదయమే ఇంటికి వచ్చే నీ నిలువెత్తు రూపం 
అచానక్‌గా మమ్మల్ని ఒంటరిచేసి 

సలపరం పెట్టే జ్ఞాపకంగా మిగలటం 

కలలో సైతం వూహించలేం 

తల్చుకోవటం పోల్చుకోవటం 

మథనపడటం తండ్డాడటం తప్పి స్తే- 

నీకై ఏమివ్వగలం 

బంతిపువ్వు నవ్వుల మహీ! 

ఏమివ్వగలం 


28 డిసెంబర్‌ 2000 ఆలిండియా రేడియో, హైదరాబాద్‌ 


మౌఘమాసంలో వచ్చే 

కూడవెల్లి జాతర పిల్లల స్వప్పలోకం 

తిండి మీద ధ్యాస వుండని సంబరాల అంబరం 
కలల బండి మీద సవారీ తీసే మహోన్నత జ్ఞాపకం 


రంగు కళ్ళద్దాలతో 

లాయిలప్ప సాగులాటలో 
పిల్లనగొయ్య రాగాల తూగులో 
మిఠాయి తీపిలో ఆనందించటమే 
పేలాలూ పుట్నాలూ 

కుంకుమ మొలదారాలు తినుబండారాలూ 
ఎవరి వ్యాపారం వారిది 

ఎవరి బతుకు వారిది 

జాతర- భిన్న సంస్కృతుల పరిమళం 
పొట్టకూటికి కోటి విద్యల ప్రదర్శనం 
నాలుగురాళ్ళు సంపాయించటానికి 
నానా యాతనల రంగస్థలం 
లాటరీల మాయాజాలంలో 


www.eTelangana.org 


రంగురంగుల కొత్తబట్టల గంగిరెద్దుల కోలాహలం 
ఎలా మరువగలం 

వూరూర్ల అనుబంధాల కూడలి కూడవెల్లి 
మొక్కుబడులు తీరాక 

జాతర తిరిగాక 

ఎడ్డబండ్లు సమాయత్తమవుతాయి 

మూగల చప్పుడుతో మార్మోగే బండ్లబాట 
ఊరుకు దారి చూపుతుంది 

పనీపాటనీ యాదికి తెస్తుంది 


నోరు తెరిచిన అదృష్టం 

చిన్న ఇనుప రింగులోంచి 

రబ్బరులా సాగే సర్కస్‌ జీవితం 

చెక్క గోదా చుట్టూ ఒకవైపు సైకిల్‌ 
మరోవైపు సైకిల్‌ మోటార్‌ అభిముఖంగా 
గగుర్పాటు విన్యాసాలు 

బోనులో బక్కచిక్కిన పులిగాండ్రింపుల ఆకలి కేకలు 
బతుకును కవ్విస్తూ చావుతో చెలగాటం 
పాములవాడి గారడి కనుకట్టులో 

కొత్త రూపాయి నోట్ల కట్టలు 

జీవితాన్ని పరిహసించే ఉత్తుత్తి కాగితాలు 
రంగు వెలిసిన దేవునోళ్ళ రాత్రి బాగోతాలు 
రంగురాట్నాల గిరగిరల కేరింతలు 
పూసలదండల అందాలు యక్షగానాలు తత్త్వగీతాలు 
సినిమా పాటల అల్లరి డాన్సులు 

కడుపు నింపుకోవటానికి సవాలక్ష పాట్లు 
స్టేషన్‌ కలువని రేడియోలా 

జాతర్లో జనాల లొల్లి 

తాగి తూలుతూ ఒకడు 

జేబులు కొడుతూ మరొకడు 

తాకుతూ ఒకడు- తిట్లు తింటూ మరొకడు 
ఎవడి సరదా వాడిది 

చుట్టాల బంధువుల స్నేహితుల 

ఆప్పుల చౌరస్తా- జాతర 

మక్కరొట్టె పచ్చిమిరం వెన్నా 

సద్ది అన్నం వాగు భోజనం 

చెట్లనీడలో సేద దీరుతున్న 

మెడపట్టెడల బండెడ్డ నెమరువేతల దృశ్యం 


24 జనవరి 2007 నేటి నిజం స్వాతంత్ర్య దినోత్సవ సంచిక, 2001 


www.eTelangana.org 


“నా కిడ్నీలు అమ్మి తమ్మున్ని చదివించండి" 
నా చదువుల ఖర్చుతో చెల్లెను బతికించుకోండి 


ఛ చీ ఛీ 


మన రంగురంగుల కలలను బహిష్కరించి 
అనంతతీరాలను ప్రేమిస్తున్న వాళ్ళు 

మనకు కాని మన ప్రతిబింబాలుగా 

మన నుంచి దూరంగా హాయిగా ప్రశాంతంగా... 
కేరింతలు కొడుతూ పిట్టగూళ్ళను కడుతూ 
వొంటపట్టని పాఠాల్ని బహిష్కరించి 

చక్కని గుణపాఠాలే నేర్పారు 

తల్లులారా తండ్రులారా 

ఇకనైనా ఇకనైనా కండ్లు తెరవండి 


పగిలిన కల 


అభిరుచికీ 

శ్రద్ధకీ పాంతనలేని 

కార్పొరేట్‌ వలలో బిగుసుకుపోతున్న పావురాల క్షోభ ఇది 
ఇష్టానికీ ఆసక్తికీ 

లంకె కుదరని మానసిక స్థితిలో 

బలవంతపు రుద్దుడుకీ బలవుతున్న 

అమాయకజీవుల ఆర్తి ఇది 

గంపెడాశల మధ్యతరగతి తల్లిదండ్రుల డాలర్‌ కలల 
భ్రమాలోకపు బాటలో దారితప్పిన 

గొర్రెపిల్లల దారెటువైపు 

స్వర్ణకారుని బులేరు కుంపటి మధ్య కొబ్బరిటెంక నిప్పులో 
నిలువెల్లా కాలిపోయే బంగారాన్ని కరిగించే పాత్ర బాధలా- 
మార్కెట్‌ పరచిన రెడ్‌కార్పెట్‌లో 

బోల్తాపడి బోల్తాపడి చేతులు కాల్చుకున్న 

పత్తిరైతు ఆత్మఘోషలా- 

బెదిరిపోయి- బేజారైపోయి చెదిరిపోయిన 

పసిమనసుల మాటెపుడైనా ఆలకించామా 


2 ఆగస్టు 2001 అధ్యాపక జ్వాల, 2001 ఏప్రిల్‌ _ 


www.eTelangana.org 


వీరులు మరణించరు 


ఎక్కడ న్యాయానికి సమాధి కట్టి 

అన్యాయం ఊరేగుతుందో 

ఎక్కడ ప్రజాస్వామ్యం ముసుగు 

గొంతు చించుకొని చాపకింది నీరౌతుందో- 
జిత్తులమారి రూపంలో మర్యాద నటిస్తుందో 

ఎక్కడ హక్కుల కపోతం గాయపడి నెత్తురోడుతుందో 
విలవిలలాడుతుందో- 

అక్కడ ఓ మానవత్వం మంచుకిరణమై ఉదయిస్తుంది 
ఎండిన నేలకు చిరుజల్లు ఉపశమనమై ఓదార్చుతుంది 
హక్కులపాదును ఎలా రక్షించుకోవాలో నేర్పుతుంది 
ప్రతిఘటనా ఆలోచనకు పక్వస్థితిని కల్పిస్తుంది 


ఆ ఉదయానికీ 

ఆ ఓదార్చుకీ 

ఆ నేర్చరితనానికీ 

ఆ ప్రతిఘటనా బలానికీ ఏం పేరుపెడదాం 


హక్కుల ఉద్యమ రహదారి |ప్రేమికుల్ని 
రక్తసిక్తం చేస్తున్న రాజ్యమా! యంత్రాంగమా 


ఆకాశంపై ఉమ్మివేయటం 

ఎదురు గాలి కడ్డు నిల్చి విసర్జించటం 

ఎత్తుగడ ఎన్నటికీ కాదు 

దరిలేని అంచు మీద నిలబడి విన్యాసం చేయటమే 


కళలెప్పుడు ప్రజల కోసమే 

ఈ బైరూపుల కళ ఎవరికోసం 

ప్రాణాలు తోడడానికి ఎన్నెన్ని వ్యూహాలు 
శకుని పాచికల కుతంత్రపు పథకాలు 
జనారణ్యంలో భయానక బీభత్స వాతావరణంలో 
రాళ్ళవానలో నిర్బంధాల తొక్కిసలాటలో 
పట్టు సడలని నిబ్బరంతో 

విరామమెరుగని వీరుల చిరునవ్వు ముందు 
నీ సకల కళాశాస్త్రాలు శూన్యం 

నీ అస్రశస్రాల నైపుణ్యం శూన్యం 
సూత్రధారులూ తెల్సు 

పాత్రధారులూ తెల్పు 

నాటకాలకు తెర తొలగాల్సిన కాలం 

ఎంత దూరంలోనో లేదు 

కాలగమనంలో హక్కుల్ని బతికించే 

వీరులు పుడుతూనే ఉంటారు 

భూమిలో కలెగల్సి పోయి 


' అనుకూల సమయంలో అంకురించే 


వివిధ రకాల విత్తనాల మొక్కల్లా 

దూసుకొస్తారు నమనమలాడుతూ- 
ఆకుపచ్చ దరహాసాల్ని చిలకరిస్తూ 
వీరులకు పుటకే కానీ చావెక్కడిదీ 


25 డిసెంబర్‌ 2002 ఆధ్యావక జ్వాల, ఫిబ్రవరి 2002 


www.eTelangana.org 


ఏడ్చినా నవ్వినా నడిచినా నిల్చినా 
మాట్లాడినా మౌనం విరబూసినా 
ప్రతి కదలికలో ప్రతి విన్యాసంలో 
ఒక స్టయిల్‌ దురాక్రమణ 


ఏమనుకున్నా సరే 

నిర్ణయగా నిర్భీతిగా ప్రవాహం వూపుతో మాట్లాడటం 
అంతే దురుసుగా తడిరహితంగా ప్రవర్తించటం 
విలువల విధ్వంసం వూబిలో కూరుకపోవటమే 
ప్రపంచీకరణ మాయలో పడిపోవటమే 

పతన సంస్కృతి ప్రమాదాన్ని పసిగట్టకపోతే 

రేపు మనకు మిగిలేది 

ఎడారి మనసుల సముదాయమే 


మార్మెటమాయ 


తనలో లేని మనిషి కోసం 

తల్లడిల్లి ఏం ప్రయోజనం 

తనకోసం తన వాళ్ళకోసం 

ఇంకా ఇంకా కావాలనుకునే తనం 
ఇంటర్‌నెట్‌ స్థాయిలో వేగవంతం 
డబ్బు హోదా దర్జా ఫ్యాషన్‌ ముందు 
మనిషితనం దిగదుడుపు 

అభద్రంగా వీస్తున్న చప్పుడు వంటి జీవితం 
అమాంతంగా అన్ని సౌకర్యాలు 
ముంగిట్లో వాలిపోవాలనే తహతహ 
బంగారుగుడ్డ డాలర్‌ బాతుల్ని 

పెంచి పోషించే చదువుల స్వర్గం తృష్ట 


30 సెప్టెంబర్‌ 2001 నేటినిజం దీపావళి నంబిక్క 2001 


ఆత్మ అనుబంధం 
ప్రేమ సంబంధం 
అంతా వారి భ్రమ 


పోటీ ప్రపంచంలో బతుకొక వస్తువు 
మనిషి వొక కఠిన శిల 


www.eTelangana.org 


అవ్‌, మాది మాకు కావాలె 


ఏండ్ల నుంచి 

ఎంత మొత్తుకుంటె యేం ఫాయిదా 
ఎల్లన్న గొంగడి యేసిన జాగలనే ఉన్నట్టు 
మన బాధలు యెక్కడి యక్కడనే 
యాడుండాల్నో గాన్నే వుండవట్టె 

మాది మాకు గావాలని యెప్పటి సందో- 
ఎగిళ్ళు వారక ముందే మర్రిచెట్టు మీద 
గుంపు కాకులు వొర్రినట్టు 

వొక్క తీర్గ రికాం లేకుంట వొర్రనే వడ్తిమి 
గుళ్ళె దేవునికన్న కనికరమొత్తది గని 
గాళ్ళు మాత్రం చెవులున్న చెవిటోళ్ళ తీర్గ 
కండ్లున్న గుడ్డోళ్ళ తీర్గ చెయ్యవట్రి 

ఓస్‌నీ అన్యాలం పాడుగాను 

మీదేమన్న పంచుకుంటిమా గుంజుకుంటిమా 
వున్న నీళ్ళన్నీ మీదిక్కే మల్పుకుంటిరి 


అటెత్కపోతిరి 


యీడ బుట్టిన కరంటు- యీడ బుట్టిన బొగ్గు 


పట్నంకెళ్ళి మొదలువెడితే ఇందూరు దాకా 
లస్కర్‌ కెళ్ళి మొదలువెడ్తె కన్నగురం దాకా 
బంగారం పండే ర్యాగల్లు అగ్గువకే అల్ముకుంటిరి 
కార్థానాలు మీయె- కాలేజీలు మీయె 

సిన్మాల పేరు జెప్పి ఎకరాల కెకరాలు దొబ్బితిరి 
పత్రికలు మియ్యె పలుకుబడి మీదె 

మా జాగలు దోచి మమ్ముల్నె జీతం బెట్టుకుంటిరి 
ఎడ్డేషం మాదాయె ఎట్టిశాకిరి మాదాయె 
బగ్గడేషం మాదాయె బాంచన్‌ బతుకు మాదాయె 
కల్లం మీది సావుకారి బతుకు మీదాయె 
అల్‌కబీర్‌ గోజలోలె పులకాశోలె గోసోలె మేం 
మా దగ్గెర చదువు తక్కువ శాని తక్కువ 

మా కొలువులన్ని కొల్లగొడ్డిరి 

గొర్లమంద మీద తోడేళ్ళు వడ్డట్టు 

అమాంతం గుంజుకపోయి ఆంబుక్క వెడ్తిరి 
సర్కారు మీదే సవాలక్ష అధికారాలు మీవె 

పెద్ద కొడుకులు మీరే- పెద్ద మనుషులు మీరే 
మాకేం మిగిలె 

ఎన్లులశిప్ప గొంగడి గోచీ రుమాల్‌ పెల్క 

మన జమీనంత కలెదిరిగి యాడజూడు 

బొడ్జె వరాల్‌ పోస్కోని పుట్టినట్టు 

ఎటు సూడు వాళ్ళే వాళ్ళదే పెద్దిర్శం 

మనోళ్ళకు సుతిగల్వది 

తలకాయ లేనట్టు తలొక్కటి మాట్లాడ్తరు 


పెయ్యి మీదికొచ్చేదాక పట్టించుకోకపోతిమి 
ముడ్డి కిందికి నీళ్ళొచ్చెదాక సోయిలేకుంట వుంటిమి 


www.eTelangana.org 


అయితాయెగని 

ఇప్పటికైనా క్యాల్‌తోని మెదులుదాం 

ఒక్క మాట మీద నిలబడాలె 

లడాయి షురూ జెయ్యాలె 

వోట్లకు పుట్టిన నా కొడుకులు 

ఏ రోటి కాడ ఆ రోటి పాటవాడ్తరు 

పదవిచ్చేసరికి టండా అయిపోతరు 

యిసుంటోళ్ళతోని జాగర్త గుండాలె మనలో ఒకడు 
శాన తెల్వితోని కొట్టాడాలె 

మోటుకష్టం జేస్కునే మనోళ్ళకు 


సమ్‌జయేటట్టు జెప్పాలె అతడొక సాదాసీదా వ్యక్తిత్వానికి చిహ్నం 
నంగి నంగి మాటలొద్దు ఎంతటి నిరాడంబరుడో 

గోడ మీది వాటాలొద్దు అంతటి మంచి మనసు- నిండుకుండ 
దొంగదొంగ వేషాలొద్దు నల్ల్గురితో పెనవేసుకుపోవటం 


సాటుసాటు బ్యారాలొద్దు 

మాట మీద నిలవడాలె 

మాటకు పాటు వడాలె 

మనం మాట పట్టింపు వున్నోళ్ళం 
ఇజ్జత్‌కు పాటువడేటోళ్ళం 

మన మనాది పోవాలంటే 
మనది మనకు రావాలె 
కల్సికట్టుగ పనిజెయ్యాలె 
తెలంగాణ సాధించి తీరాలే 


నల్గురికి ఆసరాగా ఉండటం 

కష్టమొచ్చినా సుఖమొచ్చినా 

అండగా నిలవడటం 

ప్రతి చిన్న విషయం ప్రతి చిన్న సమాచారం 

ప్రతి అలికిడి 

తన హక్కుగా బతికినవాడు 

రంగులు రభసలు తెలియనివాడు 

ముసుగులు లేని ముసిముసి నవ్వుల పల్లె పరిమళం 
పండుగ పండుగకు 

కుంకుమ బుకా గులాల్‌ పొట్టాల్‌ పంచి 

ఇంటింటి కూరాళ్ళకు బొట్టెనవాడు 

పాత పైజామా మాసిన గడ్డం 

బీడి కొరుకుల కమీజు- చెవులో కరుకు బీడి 
భుజం మీద పాత శెద్దరి వెరశి గాజుల ఫక్కీర్‌ సాబ్‌ 


28 నవంబర్‌ 2001 నేటినిజం రివబ్లిక్‌ డే సంచిక | 
చుక్కపాద్దు, పాక్కిలి కవితా సంకలనాలు 


www.eTelangana.org 


ఊరందరికీ నోట్లో పండు 0 
కల్లం దగ్గర వడ్లు పెడితె | 
కండ్ల నిండా కాంతి వెలుగులు | 
నాలుగు మేకల్ని వెంబడేసుకొని 

పాత రబ్బరి చెప్పులేసుకొని 

కమ్మ కత్తితో వేపమండల్ని సీమచింత కొమ్మల్ని- 

కోసి పెట్టే మేకల కాపరి 

ఊళ్ళోకి ఏ కొత్త వస్తువొచ్చినా దినుసు వొచ్చినా 

వీధి వీధినా సందుసందునా ఎలాన్‌ 

ఆయన గొంతు ధ్వనే 

ఎవరేమిచ్చినా ఎంతిచ్చినా 

మారు మాటుండదు తృప్తిగా స్వీకరించటమే 

పీరీల పండుగొస్తే చాలు 

పిల్లల్లాగా ఆయనకెంత సంతోషమో 

పీరీల నెత్తుకొని మాతోపాటు 

అస్ఫోయ్‌ధూలా 

ఆలువా ఆటల్లో కోలాటం పాటల్లో 

గొంతు కలిపి గంతు కలిపి 

ఆటకు ప్రాణం పోసే సూత్రధారుడు 

మట్కీల్‌ తీసినాంక ప్యాతియాల్‌ ఇచ్చినాంక 

పీరీల మొఖాల్‌ తిప్పినాంక 

ఏబిశిగాన్ని కొట్టేటప్పుడు సూడాలే 

ఫక్కీర్‌ సాబ్‌ పౌరుషం 

ఊదుబెల్లం పంచి కుడుకపేర్లు పీర్లకు కట్టినంక 

పండుగ అయినంక రాత్రిపూట పీరీలు చెర్ల వడుతయ్‌ 

పడినాంక చెరువుకట్ట వెంట 

పీర్లను కీర్తిస్తూ పాటలు 

వూర్లోకి మర్షుతూ జనం గుంపు 


జీవితంలోని బాధనంత రుంగ చుట్టి తాడూ వదులుతూ 
తపన పడుతూ తల్లడిల్లుతూ కన్నీరు పెడుతూ కరిగిపోతూ 
పాటలు పలికించే ఫక్కీర్‌ సాబ్‌ 

ఎప్పటికీ వెంటాడే దృశ్యం 

ఎన్ని కష్టాలు మోశాడు 

ఎంత ధైర్యంతో బతుకును ఈదాడు 

ఆయనకు చేయూత నివ్వటం 

ఆయనకు ఆసరా అవ్వటం మన బాధ్యత 

మనతో బతికిన ప్రతివాడు మనవాడవటమే 

మన సంస్కృతి మన విధి 


14 డిసెంబర్‌ 2001 నేటినిజం దినపత్రిక 


www.eTelangana.org 


వలపోత 


రోహిణీకార్తె ప్రవేశంతోనే 

మొగులు మెత్తవడ్తది 

కట్టే గరువు ఏరేసిన పెరండ్లు 

అద్దాల లెక్క శుభ్రంగా తళుక్కుమంటయి 
పానికె లేసుకొని 

తల్లేరు కట్టుకొని ఎరువుబండ్లు 

శురూ అవుతయి 

వడ్డకమ్మరి వాకిళ్ళల్ల రైతుసభ మొదలయితది 
పాత నాగండ్డకు పానమొస్తది 
మొదటివానతోనే భూమి పులకరిస్తది 
పచ్చగడ్డి మొక్కల గుంపు 

భూమి బెట్టాలను చీల్చుకొని 

తన్నుకొని ముందట వడ్తది 

పొలాలన్నీ ఆకుపచ్చ హోళీ ఆడుకున్నట్టు 
బక్కబక్క గోజలు సతాయించకుంట 
యాడవడితె ఆడనే మేస్తయి 

తోకలు ఎగిరేస్తూ చెంగనాల్‌ కొట్టుకుంట 
లేగదూడలు దుంకుడే దుంకుడు 


చిర్రగోనె చీకుదిగేసుడు ఆటల్లో 

పసుల మలిపే పోరగాళ్ళు 

వానంటే ఎంత ప్రాణం 

వానంటే ఎంత చైతన్యం 

అనంత జీవకోటి బతుకుల్లో ఆశల మిణుగురు వాన 
పనితనానికి సానపెట్టే రాపిడికోల వాన 


వొక్క మక్కజొన్న గుడ్డం మీద 

వొక్క నారుమడి మీద 

వొక్క చెరుకుతోట మీద ఎంత భరోసా 
పిల్లగాళ్ళ ఫీజులు మందుసంచి లాగోడీలు 
అలిగే అల్లుడి కోరికలు బిడ్డ బారసాలలు 
మందులూ మాకులూ ఎల్లమ్మలు పోశమ్మలు 
పూరా సంసారం... 
పెద్ద మొత్తంల రైతు బతుకు భూమి పంట 
ఇవాళ భూములు భూముల లెక్క ఉన్నయా 
కాలం కాలం తీరుగ ఉన్నదా 

రైతు రైతు వోతుగ ఉన్నడా 

నీళ్ళు లేక పొలాలు పడావు గుడ్డాలు బీడు బీడు 
మనసంతా కలికలి 

రైతు బతుకుల రాయి వడుతాంది 

మిర్గం పాయె ఆరిద్ర పాయె 

నారుమడులు ముదిరిపాయె 

మొక్కజొన్న చేన్లు ఎండి గలగలాయె 

పసుల గడ్డికి కరువొచ్చె 

రొంబొచ్చె గుద్దుకునె కాలమొచ్చె 


www.eTelangana.org 


కరంటు బిల్లులోడు అంజుమాన్‌ అప్పుల వాడు 

దర్వాజా చెక్కలు పీకి ధూమ్‌ధామ్‌ చెయ్యవట్టె 

కాలం సంగతి తెల్సి కూడా 

సర్కారుకు చీమ కుట్టకపాయె 

నీళ్ళే బతుకును వెలిగిస్తయ్‌ 

నీళ్ళే సంసారం నిలవెడుతయ్‌ 

చెరువుల నీళ్ళు గలగల నవ్వితే 

మా యిండ్లళ్ళ గరిసెలు కళకళలాడుతయ్‌ 

రైతుబతుకు బతికినోడికి రైతు కష్టాలు ఎరుక 

ఎవ్వరొచ్చినా ఎవ్వరు పోయినా 

మట్టిబిడ్డకే పుట్టెడు బాధలు 

కష్టమో నిష్టూరమో భరించుడు నేర్వాలె 

నీలినీలి మబ్బుల్లో 

కనుమరుగయిన వాన చినుకుల జాడ కోసం 
గూనధారల సప్పుడు కోసం 

వూరువూరంతా ఒకటే ఎదురుచూపు 

కండ్లల్ల వత్తులేసుకొని 

పగుల్తున్న గుండె పెంకుల్ని అదిమిపడుతూ 

అడుగుతీసి అడుగు వేస్తూ ఆశల ఎడారిలో పయనం 


కాలె = అ. 


18 జూలై 2002 ప్రజాసాహితి రజతోత్సవ నంచిక 


బాప 
ల 


కాల ముసురు 


కౌల్చిన సితాలపుకాయలు 

ర్యాలాకు కొమ్మల్లో చల్లార్చి 

జల్లెట్లో పేర్చి ఇంటి ముంగటి పందిరి మీద 
రాత్రిపూట మంచులో తడిసిన 

ఆ పరిమళఫలాల రుచి 

మరచిపోని వొక తియ్యటి జ్ఞాపకం 


పాద్దుటిపూట 

ఉడుకుడుకు గట్కలో 

చింతగింజ వేస్తే మునుగని 

చిక్కటి “సల్ల కలిపి 

రాచిప్పలోని దొడ్డు ఉప్పుగళ్ళను 

తల్లెలో రంగరించి- 

పొడగాటి పచ్చిమిరపకాయను 

రెండుగా నడుమ చీల్చి 

యింత ఉప్పు రాసి- యింత నెయ్యి పూసి 
పొయ్యిల రగరగ మెరిసే నిప్పుకల మీద 


www.eTelangana.org 


అటూయిటూ బొర్లిచ్చి తీసి- 

గట్క జుర్రుకుంట నడుమనడుమ 
కాల్చిన మిరపకాయను కర్రకర్ర నమిలిన 
అద్భుతమైన రుచి ఇప్పటికీ యాది 


అంబటియాళ్ళ సద్ది రాంగనే 
పాలంల నాగలి నిలవెట్టి 

ఎడ్డ తోక తాళ్ళు విడిచి 

ముల్లుకట్టె బురదలో నిలిపి 
పాలంల పేరిన నీళ్ళల్ల ఆదరాబాదరా 


3mm 4 Yea SSR 


జాజు బూడిద మసి పెయినిండ పూసుకొని 
సున్నేరు అద్దిన అట్ట కిరీటాలు వెట్టుకొని 
గవ్వల గజ్జెలు కాళ్ళకు కట్టుకొని 

రాత్రి చూసిన నాటకాల దర్వులను 
వల్లెవేసే పల్లె చేష్టలు 

మర్రిచెట్టు కింద భాగోతాలు 
వాలిసుగ్రీవుల యుద్దాలు 

సందు చూసుకొని నప్పతిగ తప్పించి 
మంది చేన్లో మజా ఉడాయించే 

కల్మతోక సారకోడె దొంగ ఏశాలు 

మంచె మీది నుంచి విసిరే వడిసెల రాయితీర్గ 


రయ్యన ఉరికొచ్చి చెవులకు తాకే 
పంటకాపుల మోటుమాటల దెబ్బలు 

కొన్ని తియ్యగా కొన్ని పుల్లగా కొన్ని ఘాటుగా 
తుంపర తుంపరగా రాలే జ్ఞాపకాల ముసురు 


కాల్టెయిలు కడిగి 

ఒడ్డు మీద కాలు సాపి కూసుండీ 
కళ్ళారా పచ్చని చెట్లను చూస్తూ 
కడుపారా అంబలి జుర్రుతూ 
అలసట దీరే రైతు కష్టం 
వెంటాడే వొక మెరుపుతీగ 


ఫు ఫా ఫు 

ఎన్ని చూసినం ఎన్ని చేసినం ఎక్కడి దాకొచ్చినం 
ఇప్పుడెటు జూడు అంతా వెలితి వెలితి 
ఎండిపోయిన బీడులు సర్కారు తుమ్మలు 
తుప్పలు మొలిసిన బాయిబొందలు 

దుమ్ము రేగిన బోరుపొక్కలు 

లారీ లెక్కిన పశువులు తర్లిపోయిన ఇసుకలు 
బోసివోయిన వాగులు నీళ్ళ కష్టాలు తిండితిప్పలు 
పెట్టెబేడా సర్దుకొని బస్టాండులో 

బావురుమనే దుఃఖపు సముద్రాలు 
తాయిమాయి బతుకులు చెంచరిల్లిన మనసులు 
జిట్టరేణికంప జ్ఞాపకాలు 


వ. 


పసులగాసే యాళ్ళ పజ్ఞొన్న కాపీలు 

పిసికిళ్ళు- పొట్టుతోనే కాల్చె మక్కజొన్న కంకులు / 
కనుకులో కాల్చిన పచ్చి శెనగచెట్లు 
నోట్లో నీళ్ళూరించే కమ్మటి ముచ్చట్లు శో 
తొట్టినిండా అనపకాయ నింపి 

మోతుకుఆకుల మీద లొట్టి బొర్లించి నిలిపి 

చుట్టూతా మంటబెట్టి 

ఉడికించిన అనుముల రుచి గొప్ప అనుభూతి 


ఫీ శ + 13 మే 2003 ప్రజాసాహితి రైతు ప్రత్యేక సంచిక, 2005 నవంబర్‌ 
ఆనవాలు + కవిత ఆనవాలు + కవిత 
వవ్వల రాజిర్డే * /6 వప్పల రాజరెడ్డే * ₹/ 


www.eTelangana.org 


రక్తబంధం బంధుత్వం 
ఆత్మీయత అనురాగం ఇవన్నీ బెట్‌ డేటెడ్‌ 


పయనమెటో 

తీరం దొరకని దాహం తీరని అగమ్యంలో 
జీవికి తృప్తి లేదు 

మనో సంచారంలో అలసట 

బహుశా పతన దశ 


అగమ్యం 


21 జనవరి 2004 వార్త ఆదివారం అనుబంధం 
20 ఫిబ్రవరి 2005 


చూసీ చూడనట్టు 

నవ్వీ నవ్వనట్టు 

పరిచయం ఉండీ ఉండనట్టు 
ఎందుకీ నటనా కౌశలం 


తపన 

ఎదో సాధించాలనే తపన 

ఉరుకులు పరుగులు 

ఏదో స్వంతం చేసుకోవాలనే ఆబ 

) పలుకుబడి పైస హోదా మెయిన్‌టెనెన్స్‌ 

' అర్హతలున్నప్పుడేనా విలువా గౌరవం 
మంచితనానికీ మర్యాదకీ 

అణకువకీ అమాయకత్వానికీ 

నీతికీ నిజాయితీకీ కాలం చెల్లుతున్న కాలం 
| నవరసనటనా సార్వభౌమత్వంలో 
హరిశ్చంద్రులు అపురూపమే 

కాని కూడు కోసం యెన్నెన్ని కాని పనులో 
వరుస తప్పి గతి తప్పిన లోలకం మనసు 


www.eTelangana.org 


జలపాత స్పర్శ 


అదిలాబాద్‌ అడవితల్లి 

తొలిసూరి బిడ్డ 

కుంటాలా జలపాతమా 

ఏమందము ఏమానందము 

మన తలరాతగాడు ఎంతటి సహజశిల్సియో 
అంతటి సౌందర్యారాధకుడు 

దట్టమైన టేకువనాల మధ్య 

నీ ప్రాకృతిక సౌందర్యరూపాన్ని చూసి 

నౌ కళ్ళెంత ఈర్ష్యపడ్డాయో నా ఉత్సాహాన్నడుగు 


విశాలమైన నీ ఒడిలో 

రకరకాల రంగురంగుల యీ పువ్వుల్ని చూడు 

ఆడుతూ గెంతుతూ నీ అందాన్ని ఆరగిస్తూ- 

కేరింతలు కొడుతూ, అణువణువు తడుముతూ ఉంటే 
నీకెంత అమ్మతనపు ఆనందమో 

బుచ్చిబుచ్చి పాదాల తాకిడి స్పర్శతో 

నీకెంత పులకరింతో కదా 

జలపాత కొండ అంచుల మీద విహరించే పక్షుల్లా పిల్లలు 
జలనృత్యానికి జత కలిపే లేగల సయ్యాటలు 


కుంటాలా 
స సౌందర్యకాంతుల్ని బంధించటానికి 
ఎన్ని కెమెరా కన్నులు పోటిపడ్డాయో (ప్రేమతో- 


ఆకలితో కృశించే వాడికి 

ఏకకాలంలో షడ్రసోపేత భోజనాలు అందినట్టు 
లేకలేక నువ్వు మాకు దొరికావు 

ఎంతని ఆస్వాదించగలం 

జడలు దాల్చిన అడవితల్లి కురుల దారుల వెంట 
జలజలా గలగలా రాలే ముత్యాల తలంబ్రాల లాగా 
జాలువారే నీటి బిందువుల సమూహాలు 
గోధుమరంగు యిసుక మధ్య జలపాత జలాశయంలో 
బుడుబుంగల్లా ఈదులాడే కేరింతల సందడి 

నిజంగా యీ పరిసర ప్రాంతం వొక స్వప్నలోకం 


కుంటాలా 

నీ పరీవాహక ప్రాంగణంలో 

ఎందరు పోరాటయోధులు విశ్రమించారో కదా 
రేపటి స్వప్నం కోసం 

ఎన్ని కొండమల్లెలు కొండంత ధైర్యంతో 
జలవిశ్వాసాన్ని పొందాయో కదా 

అందానికి గర్వమెక్కువ అంటారు 

గర్వంలేని అందాన్ని ఇక్కడే వీక్షించా 

తొణకని కుండలా ఉండే నీ జెన్నత్యం 
అచ్చమైన గోండ్వానా అడవిపువ్వు పరిమళం 


25 జనవరి 2004 నేటినిజం- దీపావళి ప్రత్యేక నంచిక , 2004 


www.eTelangana.org 


ముందుకు కదులుతుంటే ఆ నడకలో రాజసం 
ఆ చూపులో బాధామయ జీవన గాంభీర్యం 
అడవితల్లి ముద్దుబిడ్డకి అనుకోని కష్టాలు 
సర్కస్‌ బతుకుపోరులో తానొక భాగస్వామి 


మన కంటికి వినోదాన్ని పంచిన ఆ నల్లటి కొండ 
సంచార బతుకు గుడారాలకు అండ ఆలంబన 


చెదరని దృశ్యం 


12 నవంబర్‌ 2004 


కోరువు గీచిన కాలచిత్రంలో దుమ్ము కొట్టుకుపోయిన 
బూడిదరంగు శరీరంతో కదిలే కొండలాగా 
అడుగులు కదిలిస్తూ మూలమలుపు బోరింగు చెంతకు- 
దామా నీళ్ళు తాగాలనీ ఓ లుంగీవాలాను అనుసరిస్తూ 
బోరింగు నోటిలో తొండము చేర్చి 
నిండిన తొండమును తన నోట్లోకి మల్చుకోవటం . 
గుమిగూడిన జనానికి ఒక సరదా వింత | 
దమ్ము పట్టిన చిన్నచిన్న చేతులు 
బోరింగుతో ఏతం వేస్తూ ఆ పర్వతం నోటికి 

నీళ్ళందిస్తూ ఆనందిస్తూ- | 


చిన్నపిల్లల్లాగా దృశ్యాన్ని పరికించే నామోషీ పెద్దలు 
ఇరవై నిమిషాల నిర్విరామ బాలభగీరధ ప్రయత్నంలో | 
కొండ కడుపు నిండిందనటానికి కొండ తిరుగు పయనమే సాక్ష్యం 


జీవకళల బతుక్కి చిచ్చు పెట్టిందెవరు 

ఎన్నాళ్ళయిందో కడుపునిండా తిండి లేని దైన్యం చూపులు 
చేటల్లాంటి చెవుల్ని అదిలిస్తూ 

అమాయకంగా అందరిని చూస్తూ- 


www.eTelangana.org 


ఎటమటం 


పొద్దటిపూట 

కట్ట మీద నిలబడి చూపును వెనుకకు మళ్ళిస్తే 

పచ్చటి పరుపులా కనిపించే పత్రహరితం 

ముందుకు తిరిగితే పరచిన సమతల దర్పణంలా 
అలలు లేని చెరువులో విరిసిన తామరల సమూహంలో 
తిరుగాడుతున్న నీటిపక్షుల కిలకిలలు 

కట్ట మీది నుంచి బట్టలగట్టా వెనక్కి కట్టుకొని 

సైకిల్‌పై వూళ్ళోకి వచ్చే పద్మశాలి పద్మయ్య 

లేతలేత కిరణాలలో మెరుస్తూ మందకు మంద 
ముందుకు సాగే జంగిడిగోజల తాపీ నడక 

ఊళ్ళోంచి స్పష్టంగా వినవచ్చే కాయగూరల 
అమ్మకందారు గొంతుసవ్వడి 

అంతా మట్టివాసన చెట్లవాసన నీటివాసన 
అల్లుకుపోయిన అనుబంధాల బీరపాదువూరు 

పుట్లకు పుట్టు కాగులు, గుమ్మీలు నింపే రైతు కష్టం ఆనవాలు 


ఛు ఛు శ 


hm 


ఇప్పుడు చెరువు చెదిరిపోయింది 
లొట్టపీసుగుబుర్లతో ఇటుకబట్టీల గుంతలతో పాగలతో 
నీటిచెమ్మ కనిపించని ఎడారి వాతావరణం 


) తాతలనాటి మర్రిచెట్టు, చింతలు, వేపలు 


నేలకూలుతున్న చప్పుడు 

వాగును వేటాడే చిత్రకన్ను 
కాంట్రాక్టర్ల రొద 

మడుగులు మటుమాయం 
బాయిలు బొందలైనయ్‌ 
చెరువులో చాకిరేవు బహిరంగం 
గట్టున బోరు మొలిచింది 
పశువులకు నీటితొట్టెలు 

చినుకు రాలక భూమి చితికిపోయింది 
ఎవుసం ఎటమటమయింది 
కన్నతల్లి వంటి చెరువు ధ్వంసం 
కల్పవృక్షం వంటి వూరు ధ్వంసం 
పాడిబరై వంటి వాగు ధ్వంసం 
సంచులకొద్ది పంటల ధాన్యాగారం 


నేడొక కారాగారం 


'పనికి ఆహారం” బియ్యంతో 
పూటెల్ల దీసుకుంటున్న బతుకు దృశ్యం 


29 డిసెంబర్‌ 2004 ఉపాధ్యాయ, మే 2005 


www.eTelangana.org 


నానా గడ్డి కరిచే వాళ్ళ ఉషారు ముందు 
బక్కరైతు చాలాకీ నీరుగారిపోతుంది 
మనిషి మసిలీ మసిలీ వోపిక సన్నగిల్లి 
తలా యింత గడ్డి మోసుకెళ్తే కఠినచర్యలు 
ఎప్పుడైనా ఎక్కడైనా విన్నామా 

గడ్డికోసం కరువుదాడి 

గడ్డికోసం రాస్తారోకో 

పశువుల్లో మండలాఫీసుల దిగ్బంధనం 
బహుశా యిది తెలంగాణకే సహజమేమో 


పసుల గోస 


ఏమి కాలమిది ఏమి గోస యిది 

రైతుతో సహా చెమటోడ్చి పొలాలను సస్యాలుగా మార్చి 

బతుకును పండించే పసుల సంతతికి / 
గడ్డుకాలమిది | 


17 జూలై 2005 


కడుపు నిండది కుతి తీరది మూతి కందది 
ఎక్కడేం దొరుకుతుందోనని కాలు నిలువక { 
కలె దిరుగుడు అటూయిటూ ఉరుకుడు 
తినటానికి బియ్యం దొరుకుతాయేమో || 
మేత మాత్రం కష్టమే 
తిరిగి తిరిగి అలిసిన పశువులు 
ఎండిన డొక్కల దిగులు కళ్ళతో 

| 


ప్రభువుల పథకం మండలానికో పశుగ్రాస కేంద్రం 

వందగ్రామాల వేల పశువుల 

ఆకలితీర్చే అమృతమా ప్రసాదమా 
ఇదొక సమయానుకూల సంతర్పణం 

గడ్డికోసం లైనులో నిలవడి నిలవడి గావరై 

బేజారై పడిపోయినా- 


| www.eTelangana.org 


అంతర్మథనం 


అమ్మలాగే నాన్న కూడా పిల్లలకు పప్రేమపాత్రుడే 
కని పెంచిన బంధాన్ని యెలా విస్మరించగలం 

బాకి లేకనో బాధ్యతకు దూరమయ్యో 
ఆత్మీయహస్తం నేల కొరిగితే 

పెరిగే పిల్లల కెంత కష్టం 

తోటి పిల్లలకు ధీటుగా చదివించటం పోషించటం 
పోటీ ప్రపంచంలో పెనుసవాలు 

బాపూ! నువ్వంటే గౌరవమే అనురాగమే 

మా యిష్టాలకు భిన్నంగా నువ్వు లేకపోవటమే బాధ 
కాలమయితే మా జీవునానికి ఢోకా లేదు 

వరుస కరువులు కాటేసినప్పుడు 

బతుకును దిద్దే వ్యవసాయం తలకిందులైనా 
నిబ్బరంతో బరువులు మోశాం 

ముందుండి నువ్వు నడపవలసిన నాగలికి 

లేత వయసులోనే బాలసారథులమయ్యాం 

కష్టం ఘాటుకారమైనా ఫలితం అమోఘమని నమ్మాం 


అమ్మ వ్యవసాయజీవి 
సాగుబడిని నమ్మిన నిత్య విద్యార్థి 


ఆరుపదులు దాటిన వెండితీగల వయసైనా 
అమ్మ మునుమును దాటలేము 


బాపూ, 
నువ్వు లేని లోటు మాకు అమ్మమ్మ తీర్చింది 
ఏండ్లనాటి మాగిన కొయ్యకుండ బట్టపేలికల్లో 
దాచుకున్న ద్రవ్యంతో- 
మా బతుకుకొక రూపమిచ్చింది 
యీమధ్యనే మమ్మల్ని వొదిలి తీరం కాని తీరాలకు- 


మేము నీ ప్రేమకు నోచుకోకున్నా 
నీ పెంపకం ఫలాలు అందుకోకున్నా 
అమ్మా అమ్మమ్మల శిక్షణలో ఆరితేరాం 
కాలం దెబ్బలు ఎరిగిన ధీమాతో ఎప్పటికీ 
అజేయంగా పాదుకుంటాం 
అమ్మ వంటి మట్టిని నమ్ముకున్న మాకు 
నీ వెలితి తలియకపోవటం సాహసమే కదూ 


15 నవంబర్‌ 2005 నాయిన కవితా నంకలనం, ఓరుగల్లు 


www.eTelangana.org 


మాటు వేసిన మాటకారికి యివాళ కొత్త కాదు 
భూకంపాలను పసిగట్టే పక్షి నిఘా 
అలవడనంతవరకు 

“ఊబి' మోసం అనివార్యం 


DI 


9 ఫిబ్రవరి 2006 


ఊదీ 


మట్టిరోడ్డు మీద 

దుమ్ము రేపుతూ 

టాటా ఇండికాలో తెల్లకొంగలు 

భూమి మీద కాలు మోపుతూనే 

మాటల అయస్కాంతంతో మనసుకు గాలం 


వు ఫ ఛీ 


గాలిలో బోల్తా కొడుతున్న దుమ్ము కణాలు 
చెప్పి చెప్పకనే హెచ్చరిక 
ఏమర్థమయ్యిందో 

ఊరకుక్కల చక్కర్లు 

కోపంతో ఒకటే మొరుగుడు 


ఛు ఛీ ఛీ 


గుమిగూడిన జనం మాత్రం 
మంత్రముగ్గులై నిక్చేష్టలై- 
మాటల్లోకి దించి గంగిరెద్దుల చేసి 


మాట తీసుకోవటం 
ఆనవాలు + కవిత ఆనవాలు + కవిత 
వప్పల రాజరడ్డే * 90 వప్పల రాజరడ్డే * ల | 


www.eTelangana.org 


Dae - 


యాతన 


ఎగిలి వారకముందే 

పాలకేంద్రం మైకుగోలతో 
కప్పుకున్న చెద్దర్ని ముందుకు తన్ని 
దిగ్గున ఉలిక్కిపడి కళ్ళు నలుపుతూ 
నిద్ర లేవటం వారికి పరిపాటే 


కాలకృత్యాలు స్నానాలు బాలు దూసుకోవటాలు 

పౌడరు స్నోలు తిలకం దిద్దుకోవటాలు 

ఇష్టమున్నా లేకున్నా యూనిఫామ్‌లో ఒదగటాలు 

షూలు టైలు బండెడు పుస్తకాల సంచుల్ని వీపున కట్టుకొని 
ముసిముసి మబ్బులనే రోడ్డు మీద ఉదయించటాలు 
ముసిముసి నవ్వుల పల్లెముల్లెల నిత్యకృత్యాలు 


అల్లంత దూరంలో 

ఎర్రబస్సు కనబడటంతో 

ఎగిరి గంతేసిన ఉత్సాహం 

కండక్టరు ముఖ కవళికల్తో 'క్యూ'గా మారుతుంది 
వెళ్ళండి వెనకాలకు అనే హుకుంతో 


బస్సు సీట్ల మధ్య సన్నటి కాలువలాటి 
ఖాళీలోంచి గలగల ప్రవహిస్తారు. 


ఓ చేత టిఫిన్‌బాక్సు 

మరోచేత కంపాస్‌ బాక్సు 

వీపు మీద హమాలీ మోత 

చదువంటేనే రోత పుట్టించేంత 

ఆందోళన భయం దుఃఖం అసహ్యం 
ఆలస్యమైనదనో 

బాగా ఉరికించాలనే గొప్ప కోసమో 

డైవరన్న పట్టుదలతో బస్సు ఉరుకుడే ఉరుకుడు 
బర్రెనో బండో బస్సు కడ్డం రావటంతో సడెన్‌ బ్రేకు 
ఎంత నిర్రదొక్కుకున్నా 

ముందుకు దొర్లిపడే పిల్లల అశక్తత 

సల్ల కదలకుండా సీట్ల నిండా కూర్చొని 

మీదపడే పిల్లల్ని చీదరించుకునే పెద్దపెద్ద మనస్తత్వాలు 
స్టేజి రాగానే బస్సు దిగాలి 

వడివడిగా స్కూలు చేరాలి 

బెత్తం మాష్టారు కనుసన్నల్లో లైన్‌ ఫామ్‌ చేయాలి 
తరగతి గదిలో అలుపెరుగని 

బోధనతో అపసోపాలు పడాలి 

తప్పిపోయి ఎవరికైనా కన్నంటుకుందో 

దయలేని బెత్తం తలంటుతుంది 

లాంగ్‌బెల్‌ అయిందన్న ఆనందం 

ఆవిరైపోతుంది 

స్టడీ అవర్‌ పేరుతో బడి బుద్ధావతారమౌతుంది 
సందెవేళ మళ్ళీ బస్సు పయనం 


www.eTelangana.org 


ఇల్లు చేరేసరికి దీపాలు వెలుగుతాయి 

బూట్లు విప్పి కట్లు విప్పి కాళ్ళూచేతులు కడిగామా 

నాలుగు ముద్దలు నోట్లో వేసుకోగానే 

హోంవర్కు బండశాకిరి / 
పిల్లల మెదళ్ళతో ఆడుకుంటున్న 

అయోమయచిత్తాల ఆశలకు 

అలుపూ హద్దూ లేకపోవటం విడ్డూరమే! 


12 ఏద్రిల్‌ 2006 నేటినిజం స్వాతంత్ర్య దినోత్సవ సంచిక, ఆగస్టు 2007 
నూత్‌నుం అనా ను భూమి భుక్తి విముక్తి 

పదాలు పాతగానే కనిపించవచ్చు 

నాటి నుండి నేటికి 

యుద్ధం మాత్రం వీటికోసమే 

మనిషి ఆరాటమంతా 


భూకేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతుంది 


తాత ముత్తాతల వారసత్వం 

స్వతంత్రంగా బతికి బట్టకట్టిన చరిత్ర వెనుక 
బువ్వ పండించిన భూమే ప్రధాన భూమిక 
భూమి తరగని నిధి 

తరలిపోకూడని బతుకు ఆశ 


ఇవాళ భూమి వొక రియల్‌ ఎస్టేట్‌ 

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ గ్లోబల్‌ ఉచ్చులో 
ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతు శ్వాస 

కనీస నివాసానికి నోచుకోని సామాన్యుడికి అందని ద్రాక్ష 


శిఖం మాయం 
గుట్ట మాయం 


www.eTelangana.org 


కుంట మాయం 
తేడా వొస్తే మనిషి మాయం 


అసైన్‌ భూములు ఆక్రమించే లాబీయింగ్‌ 
లాభాల బాటలో రాజకీయం 

తరాలు తిన్నా ఒడవని సంపదకు వారసుడు బ్రోకర్‌ 
రంగు ఏదైతేనేం లక్ష్యం ఒక్కటే 

దాహం దాహం భూమి దాహం 


మిణుగురులు-2 (హైకూలు) 


అలాగా 


నగరాల చుట్టూ 
రహదారుల పరిసరాల కనుమేర చూపులో 
అల్లో 
ముళ్ళకంచెల రాతిస్తంభాల తోటలు ణఅలౌర్యతాపం 
తనదికాని తన భూమి వద్ద తనే కాపలా భూమిని 
ఇది తాత్కాలిక ఉపశమనమా కాల్చుక తింటుంది 
నిరంతర దుఃఖానికి మార్గాన్వేషణమా 3 sw ఉ 
ఎండ పువ్వు 
24 డిసెంబర్‌ 2006 నేటినిజం, గణతంత్ర దినోత్సవ ప్రత్యేక అనుబంధం కాదు కాదు 
జనవరి 2007 గోగుపువ్వు 
ఫ్‌ ia ఛ్‌ 
చెట్ల వలువలు 
గ్రీష్మకృష్ణుడు 
దోచుకెళ్ళాడు 
ఫ్‌ ఫు ఛ్‌ 
గల్మదుంకదు 
పాలం పారదు 
నైరాశ్యంలో చేను పెద్ద 
ఛ్‌ శ ఫ్‌ 
ఆనవాలు + కవిత ఆనవాలు + కవిత 
వప్పల రాజు * 96 వప్పల రాజరెడ్డే * ఈ / 


www.eTelangana.org 


ఎండిన చెరువులు 
నోళ్ళు తెరిసిన బీళ్ళు 


పక్షుల వలస 


ఛు వ ఫ్‌ 


మే ఎండలు 
మధ్యాహ్నం వీధులు 
సగం కర్ఫ్యూ 


ఛే ఫ్‌ ఛ్‌ 


ఎండను భయపెడ్తూ పాలం పనిలో చెమట చెలమలు 
ఎండ పోలీస్‌ సగం పూటకే బడిపిల్లలు పరార్‌ 
మిట్టమధ్యాహ్నం బట్టతలలో సూర్యోదయం 

ఎండంటే భయం పాపం ప్యానుగాలికి జ్వరమొచ్చింది 


2మే 2002 నేటినిజం దినపత్రిక 
17 మే 2002 
ఆనవాలు + కవిత 


మిణుగురులు-8 (హైకూలు) 


మ౦చు సముద్రం 
వీధిలైట్ల పడవలు 
మునుగుతూ తేలుతూ 


వ $ ఛు 


చలి ఎండ పాడ 
ముత్యాల దండల్లో 
గడ్డి మొక్కలు 

ఫు చు ఫ్‌ 
వెన్నెల రాత్రి 
మంచు వాన 
ఘనీభవించా చలిగా 


స్తు స్తు ఫా 


ఊరు బయట 
మంచు తుపాను 
గుడిసె బతుకుల వలవల 


స్తు 


www.eTelangana.org 


చలితో ఛాలెంజ్‌ 
చేస్తూ 
చెరువులో బుడుబుంగలు 


ఛ్‌ ఫ్‌ ఫ్‌ 


చలిని దబాయిస్తూ 
రొండి మీద నెక్కర్‌ చినిగిన 
డబల్‌రొట్టెల కుర్రాడు 


24 డిసెంబర్‌ 2000 


ఆధ్యావకజ్వాల, ఫీబ్రవరి 2001 


ఒక పదవీవిరమణ సందర్భం 


మౌటల్లో ఘాటు రంగరించి 

చిలకరించినా 

కడుపు మీద కొట్టని ఆత్మీయతకు 
ప్రతిబింబం మీరు 

ఆగ్రహంతో వురిమినా మెరిసినా 

ప్రేమకు నిర్వచనం మీరు 

క్రమశిక్షణ సూటితనం గాంభీర్యం 

కోపం పశ్చాత్తాపం కరుణ జాలి 

బాధను పోగొట్టే మంచి మాటల ఉపశమనం 
వయోభారాన్ని మించిన ఉత్సాహం ఉద్వేగం 
జఢత్వాన్ని చైతన్యంగా వెలిగించగల నిప్పుతనం మీ సాంతం 


సార్‌, నిజంగా మీరంటే మీరే 

ప్రత్యేకతకు మారుపేరు 

నూతన ఒరవడికి ఆనవాలు 

పిల్లలు చదువులోనే కాదు 

సామాజిక జీవనంలో రాటుతేలాలనే మీ ఆకాంక్ష 
విజ్ఞాన కళాకాంతులతో వెలగాలనే ఆశంస 


www.eTelangana.org 


అప్‌టు డేట్‌గా ఉండాలనే 
మీ ఆధునిక ఆలోచన 
విద్యార్థుల భవితవ్యానికి దిశానిర్దేశనం అవుతుంది 


సార్‌ 

ఇంతవరకు మీరు విద్యార్థులకే ఉపాధ్యాయులు 
ఇక మీదట 

ఈ సమాజానికి అధ్యాపనం చేసే 
మహోపాధ్యాయులు కావాలి 


24 నవంబర్‌ 2007 


జా 


పసల ర్థ్ట్ట్మా/ OT aanoana org 


